సం స ప్న మి రవము 
(కవితలు) 


బెజవాడ గోపాలరెడ్డి 


[ప రోచన 
డా॥ వి. వి యల్‌. నరసింహారావు 


SWAPNAHAARAMU 
BY B. GOPALA REDDI 


[పథమ ముదణ 
జూన్‌ 1986 


No Copy-=right after December 1991 


వెల: ఎనిమిది రూపాయలు 


1వశులకు : 
ఆం(ద సారన్వత పరిషత్తు 
శిలక్‌ రోడ్డు, హైదరాబాదు. 


విశాలాంధ పబ్లిషింగ్‌ జాన్‌ 
విజయవాడ 


మ్ముదణ | 
నాగార్జున [1వింటింగ్‌ వర్‌ స్మ 
పాదరాబారు.20 


(గ్రంథకర్త జీవన వివరాలు 


జననము అష్‌ ఆగస్టు, 1907 
బుచ్చి రెడ్డిపారెం, నెల్టూరు బిల్లా. 
తండి - పట్టాభిరామిరెడ్డి 
తల్లి - సీతమ్మ. 

చదువు జ బుచ్చి రెడ్డిపాలెం, నెల్లూరు. 
ఆంధ జాతీయ కళాశాల 
(1921-24). 
విశ్వభారతి 
(924.27). 


నమరపర్యము = సర్మారుబడి వదులుట జనవరి 1921. 
జైలు శిక్షలు - ఆరు మారులు. 
1930; 31, 32, 33 లోను, 
1940, 41, 42, 43 లోను 
కొంతభాగాల్లో జైలులో ఉండినారు, దాదాపు 
4 నం॥లు జైలులో మకాం. ఎదిసి కాసుల 
ఖిదిగా, డెటిన్యూగా. 
ఉద్యోగ పర్వము = మంత్రిగా _ మదాసు, కర్నూలు, 
హెదరాబాదు, ఢిల్రీలలో _ 186 మాసాలు 
గవర్నరుగా _ ఉత్రర్యపదేశ్‌లో 62 పూసలు. 
అంధ విశ్వవిద్యాలయ (పోఛాన్సలర్‌. 
జూన్‌ 1951 నుండి 57 వరకు. 


సాహిత్య వర్వము తెలుగు భాషా నమితి అధ్యక్షులు - 1948 నుండి. 
ఆం|ధ|వదేశ్‌ సాహిత్య అకాడమీ _ ఆగస్టు 
1957 నుండి డిసెంబర్‌ 1982 వరకు. 
కేంద సాహిత్య అకాడమి 
1978 జనవరి నుండి 62 డెసెంబరు వరకు, 
రెండవతూరి. 83 జనవరి నుండి. 
భానపీఠము - 1963 నుండి 1971 వరకు. 


బెజవాడ గోపాలరెడ్డి 


పుస్తకాలు 
చేయి సోయగములు శతకవితలు 

“ఆమె పంచకము కవితా! పంచకము 
1. ఆమె (1978) 8. కాలవాహిని (1979) 
2. ఆమె జాడలు (1981) 9. సాహిత్య సుందరి(1980) 
3, ఆమె నీడలు (1951) 10 (పసూన మంజరి (1981) 
“4. అమె తళుకులు (1982) 11. పరిమళ తరంగాలు (1982) 
5. ఆమె చెణుకులు (1982) 12. సాగర నమీరాలు (1983) 
6. సృులింగాలు-తుషారాలు( 1984) 13. మలయ మారుతాలు( 1985) 
7 


. న్వవ్నహారము (1986) 


రొనున్నవి బెంగాలీ నుండి (రవీం (దునివి) 


ఇక్సాల్‌ ఫిర్యాదు.జవాబు 1. రవీందుని నాటికలు 
ఇతర కవితలు ఉరూ నుండి) (5 పుస్తకాల నంపుటి) 

* కథలు - కల్పనలు 

. వాన చినుకులు 

. ఊర్యకళి - కాళిదాసు 

: నై వేద్యము-న్మరణ 
, తాజ్‌మహల్‌ 


౮౪౮౩2 ౯౮ ణు 


అంకితము 


కీ ర్హిశేషులు, పండితులు, కవులు, 
సన్నిహిత ఆ పులు అయిన 
శ్రీ దుర్భా రామమూర్తిగారు 
బ్ర గు|రం "వేంరట సుబహ్మణ్యం గారు 
శ్రీ మల్ల వరపు విశ్వశ్వరరావు గారల 


పుణ్యస్మృతికి 


సున 


నా సొంత కవితల పుసకాల వరుసలో ఇది పదమూడవది. దశాబ్బము 
[కిందట అనుకోని గుప నంపద. ఊహించని చెలమ. ఊటలు జాలువారుచునే 
యున్నవి. నన్ను విన్మయవరచిన నిషేప సంపత్తి. అశించని నంపద కనుకనే 
విన్మయము, ఆనందము, నా శ క్రికి మించినదే, కాబట్టి మరింత ఆనందము. 
నేను పండితుడను కాను శాస్త్రజ్ఞుడను కాను అని సదా ప్రకటించుకొనుచునే 
ఉన్నాను. అయినా కొన్ని పువ్వులు పూచినవి, కొంత రంగు, కొంత సువాసన 
అందు కనబడుచున్నవి. అవి చూడలేని వారిని వీటిని ముట్టుకోవద్దని వేడు 


చున్నాను. చూడగలిగిన వారు ఎవరో ఉన్నారులే అనే భవభూతి విశ్వాసము. 
ఆందుకే (పచురించుచున్నాను. 


నా ముక్తకాల వరునకు తొలుత పద్యకాలని, అమె పంచకమని పేరిడి 
నాను, అవి ఐదు పుస్తకాలు కనుక. తర్వాత స్పులింగాలు-తుషారాలు [ప్రచు 
ించాను. వస్తుతము వీచికలతో కూడిన న్యవ్నహారమును ఆంధ్రులకు 


ఆందించుచున్నాను. ఈ ముక్రకాల'వరనలో ఇది ఎనిమిదవది -కాని ఏడవ 
నంప్పటము. 


దీర్గ కవితలలో ఆరు ఇప్పటికే (పచురింపటబడి ఉన్నవి, సౌరభసీరాజ 
వాలు నంగిద్దముగా ఉన్నది. త్వరలో |పచురించగలనని ఆశించుచున్నాను. 
నా కవితా చషకము రెండు వైపుల ఉబికి జాలువారినది. ముక్తకాలు, దీర్హ 
కవితలు. నన్ను ఆభిమానించు వారిలో కొందరికి ము క్రకాలు ఇష్టము; కొంద 
రికి దీర్ణ కవితలు - కొందరికి చందుడు ఇష్టము, కొందరిక్‌ నక్షత్రాలు 


మాది6గా. న్వవ్నహారములో మూడు భాగాలు : 1. న్వవ్నమాల, 2. నేడు, 
3. వీచికలు. 


వీనిలో స్వవ్నమాలను గూర్చి కొంత  విశదీకరించవలసి ఉన్నది. 
న్మిదలో జనించినది న్యవ్నము. కైంటిని వేరు వేరు విషయాలుగా తీసికొన్నాను. 


కాస్త్రరీళ్యా కాక సాహిత్యపరంగా విశేషించినాను. ఒకే విషయాన్ని వివిధ 
లంకారికులు, అందుననే 


కోణాల నుండి చూచి వర్ణించడము ఉర్తేఖమంటారు ఆ 
స్వవ్నమాలను ఉ లేఖమంజరి ఆని కూడ అన్నాను. జంకుతోనే (పారంభించాను. 
పి ఇరునదో, ఇరువది ఏత్తో చేనామని తలచాను. విన్న స్నేహితులు యాఖె 
వరకు ఒయండని కొందరు, నూరు చేయండని, శతకము పూరి చేయమని 





7 


(ప్రోత్సహించారు. ముఖ్యముగా డాక్టరు పప్పు వేణుగోపాలరావు గారు, 
మదాసులో విని, ఎక్కు వగా ప్రోత్సహించారు. ధైర్యము వచ్చింది. సంఖ్యతో 
నిమి త్రము లేక వాస్తామని నిశృయించుకొన్నాను. యాభెకి దాటాయి. నూరు 
చేయలేదు. 74తో ఆగింది బండి. 


ఒక సాహనమైన (ష్మకియనే నేను పారంభించాను. నాకు తెలిసి ఎవరు 
ఇన్ని ఉఊల్రేఖములను | కలను గూర్చి [వాయలేదేమో : ఉల్చేఖములలో కవితా 
గుణము ఏక్కువ లేకపోవచ్చును. కాని అది ఒక చమత్కారము. శ్రేషవలెనే 
చమత్కారము. అవధాన కవిత్వమువలె చమతాా_రము. చమత్కారము 
కూడా ఒక భాగమే జీవిత కావ్యములో. కవితా సుందరికీ అలంకారాలతో పాటు 
కొన్ని చమత్కారాలు, హాస్యాలు ఉండాలి గదా: 


ఊల్రేఖము ఆర్యధులకు అపరిచయ విషయము కాదు. సీన పద్యములో 
నాలుగు పాదాలలో నాలుగు రకములుగా వస్తువును పోల్చడము తరచుగా 
చూస్తుంటాము, గ్‌ కాదంబరి నాకు అభిమాన కావ్యము. దాని (ప్రభావ 
మేమో నాకు ఊఉల్లేఖములంటే అభిమానము. నా తొలి కవితా శీర్షిక తాజ్‌ 
మహల్‌ లో తాజ్‌మహల్‌ను అనేక విధములుగా పోల్చుకొన్నాను. నేను 
కాలమును గూర్చి వాసేటప్పుడు, నేడు అనే శీర్లికను ఉల్రేఖములతోనే నింపి 
వేసినాను. అందుకనే, కాలవాహిని పు సకములో (వచురింవ బడిన నేడును 
ప (పక్కనే తిరుగ ముదించుచున్నాను. నా సాహిత్య నమీక్ష నేను 
చెస్తున్నప్పుడు చాలచోట్ట ఉల్లెఖాలంకారము కనబడుచునే యున్నది. పరిమళ 
తరంగాలు అనే కావ్యములో, తెల్రమబ్బులు అనే కవితలో అనేక రకాలుగా 
ఊహించాను. అది ఒక దృష్టాంతముగా ఉదహరించుచున్నాను. 


“నేడు'ను 33 ఉపమానాలతో వర్గించాను. కొంత ఓపికతో చదువవలయు 
నని విన్నపము. ఉల్లేఖ మలో చమత్కారము ఉన్నటులే కొంత విసుగును 
పుట్టింపవచ్చును. సంగీతములో రాగాలాపనలోను, న్వర విసరణలోను అట్టి 
(వమాదము లేదా? దమయంతిని నఖశిఖ పర్యంతము వర్ణించున పుడు అట్టి 
ae కలుగదాః విందు భోజనములలోను కూరలో పిండివంటలో ఎక్కు 
వైనపుడును అదెస్టితి. పెండ్లిలో మం|తాలు ఎక్కువైనపుడు, ఉపన్యానము 
దీర్షమైనపుడు తంతే: ల 'కొట్రుచున్నదంటారు విద్యార్థులు. పు ప స్తకములో ఒకే 
సెరిగ చదువనక్కర లేదు. మరొక సారి చదువవచ్చుగదా। పం 
సొంపును ఆనందించే వారే ఒకేసారిగ చదువవచ్చును ఉల్లేఖము అపరాధము 
కాదనే నా సంజాయిషి. 


స్వప్న మాలను, 'నేడు'ను కొంత ఆభిమానముతోనే, ఓర్పుతోనే చద 
వాలె, స్పులింగాలు _ తుషారాలవలనే వీచికలు. మొ త్రముమీద 15 లేక 16 


ర్‌ 


వందల ము క్రకాలను (వాసి, సమర్పిందినానని విన్నపము. ఇందులో కొన్నైనా 
బాగుంటే నంతోషము. కొన్నైనా చమత్కారముగనో, హాన్యభరితముగానో 
ఉంచే సంతో షము-నేనెవరిని విమర్శింపలేదు, అపహాన్యము చేయలేదు. నాది 
నిరనన సాహిత్యము కొదు. 


నా స్వప్నమాలను ఏని సంతోషించిన పెద్దలు చాలమంది. ఆందులో 
నెల్లూరులో వాణిజ్యపన్నుల డివ్యూటి కమీషనరు శ్రీ) అమ్ము లయ్యగారు రెండు 
మూడు తడవులు స్వప్న మాలను నా వద్ద, స్నెహితులవద్ద ప్రశంసించారు, 
వారు నా కావ్యముల [శ్రద్దగ చదివినవారు. అట్లనే నెల్లూరు అడ్యకేటు 
శ్రీ గ్యురం వేంకట సుబహ్మణ్యంగారు, వారు ఆరోగ్యముగా ఉన్న పుడు, విని 
[పశంసించి పోక్సహించారు. అనలానికి అనిలము సాయవడినటుల, కళకు 
కొంత [ప్రోత్సాహము అవసరమే. కళాసుందరి రనజ్ఞుల .నమ్ముఖముననే 
నాట్యము చేయగలదు. 


స్పులింగాలు - తుషారముల వలెనే, వీచికలు అనేక విషయాల పై 
(వాయబడినవి, మలయ మారుతాలలో 26 చేర్చినాను. వీటితోనహా, వీచికలను 
ఇందు చేర్చినాను, ము క్రకాలను ఇన్ని వాయడము సాహనమైన కార్యమే. 


డాక్టరు వి. వి యల్‌. నరసింహారావుగారు అంగీకరించి పరిచయ 
వాక్యాలు |వాసినందులకు వారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు. వారు 
పండితులు, మంచివ క్ర. (వస్తుతము “ఆం ధ|వదేశ్‌ (పభుత్వ ఓరియంటల్‌ 
మాన్యుస్కిప్పు లై బర అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌" డెరక్షరుగా వ్యవహరించు 
చున్నారు. ల్‌ 

ముదణలో సహకరించినవారు, ముఖ్యముగా శ్రీ యారగడ ఆంజనే 

౧ QQ 

యులు, తెలుగు భాషానమితి వ్యవహ ర్త గారికి వందనములు, 


సౌరభ నీరాజనాలు త్వరలో ముదింపగలను, 77 వ సం॥లో మే 
నెలలో పారంభమైన నా కవితా |నవంతి పదునాలుగు పు _సకాలుగా 86 డినం 
బరుకు ముదణ పూర్తిచేస్తే, విన్నమ ఆనందముతో, సాధించిన కార్యానికి 
పరతుష్టితో వేరొక ఆనందాన్ని అన్వేషించుకోవచ్చును. 


బెజవాడ గోపాల రెడి 
మకొం వ రొజా అజ్ఞామలై పురం స 


మదాను. 
6/5/1986. 


(పరోచన 


నేను కవితా సభలోకి చాల ఆలస్యంగా వచ్చానన్నారు శ్రీ బెజవాడ 
గోపాలరెడ్డిగారు తమ జీవితంలోని ముఖ్యఘట్టాలు వివరిస్తూ. అది కవితాభాష 
లోనే చెప్పారు_కవి కనుక, అర్ధ మేమంటే __ 'నాకు డెభ్బెయేళ్ళు నిండు 
తున్నప్పుడు కవితారచన మొదలుపెట్టా నని, 


కవులె నవారు చాలమంది పడుచుపాయంలోనే కవితారచన (పారంభిం 
చారు. అందువల్ల వారి కవితల్లో కొన్నితావుల కసుగాయల పనరువానన 
తప్పలేదు. షష్టిపూర్తి దాటిన పదేళ్శకు కవితారచన [పారంభించిన పోడ శీ 
గోపాలరెడ్డిగా రొక్క_రేనేమో! అందుకే కాబోలు వారి కవితలో డెభ్ఫియేళ్ళ 
ఆరమురిగ్గిన అనుభవాల పక్వ ఫలవాసనలు గుబాళిస్తున్నాయి. 


రెడ్డిగారి జీవితం పర్యపంచకంగా విభజించ తగివుంది. జననం 
1907లో కనుక ఆ కాలాన్ని సంభవపర్వ మనుకుం టే అప్పటినుంచీ 1927 
వరకుగల కాలాన్ని శిక్ష్షాపర్వ మనుకోవచ్చు. ఆం|ధజాతీయ కళాశాలలోను, 
విశ్వభారతిలోను ఆయన శిక్షణ నందుకున్నకాలం అందులోకి వస్తుంది. 
తరువాతి 22 నంవత్సరాలు స్వాతంత్య సమరపర్వంగా చెప్పవచ్చు. ఆటు 
తర్వాత 1957 వరకు మం్మతిగా, గవర్నరుగా, విశ్వవిద్యాలయం [పోఛాన్సు 
లర్‌ గా ఉద్యోగపర్వం నడిచింది. (పస్తుతం నడుస్తున్నది సాహిత్యపర్వం . 
రాష్ట్ర9-కేంద-సాహిత్య అకాడమీలతోను, జ్ఞానపీఠంతోను రెడ్డిగారి కేర్పడ్డ 
అనుబంధం ఈ పర్వంలో అంతర్భాగమెనని బర చెప్పనక్క_ర్లేదు. 


ఎంతో వైవిధ్యంతో కూడిన రెడ్డిగారి అనుభవాలు పండించిన సాహి 
త్యపు పంటలే (పస్తుతం వారు (వాస్తున్న (గంథాలు. విశ్వభారతిలో చేసిన 
శుశూషవల్లి రెడ్డిగారిపె (పసరించిన రఏందుని మహోన్నత వ్యక్తిత్వం, 
సంగీత సాహిత్యాల |పభావం వారి రచనలను తీర్చి దిద్దాయనవచ్చు. 


వంగభాష నుండి అనువదించిన రవీందుని నాటికల సంపుటులు, 
కథలు, 'వాన చినుకులు”, “ఊర్వశి, “నె వేద్యం”, “కాజ్‌ మహల్‌’ వంటి రచ 


10 


నలు విశ్వభారతి "సేవాఫలాలే. ఈ దళ గడచి రెడ్డిగారు స్వచ్చంద స్వీయ 
కవితలుగా వెలువరించిన ఇటీవలి రచనలు వేయిసోయగాల కవితాసుందరిని 
సాక్షాత్క_రింప జేశాయి. “ఆమె జాడలు”, “నీడలు, “తళుకులు”, చెణుకులు” 
ఒక వంక స్ఫ్సులింగాలు' గా మరొక వంక 'తుషారాలుగా తెలుగువారి 
త లప్పల్లో ద్వంద్వ భావ సమాహారాన్ని సృష్టించాయి. శతకవితలుగా విరిసిన 
“సాహిత్య సుందరి” 'కొాలవాహిని' గా జాలువారి, (పనూనమ౦జరుల “పరిమళ 
తరంగాలు రేపి, *సాగరనమీరాల'తో కలిసి నహృదయ హృదయాల్లో 
“మలయమారుతాల' చల్చంద నాలు నింపిన మాట నిజం. 


[lI 


చితమేమంచటే ఇంతా చెసి రెడ్డిగారు “తెలుగు సాహిత్య మర్యాదలు 
నాకు బాగా తెలియి”వంటారు. ఆ మాట నిజమే అయితే ఆ తెలియకపోవటం 
కూడా ఆయన రచనలకు ఒక నూతనత్వం ఆపాదించిందంటాను. మర్యాదలు 
బాగా తెలునుననుకున్న వాళ్ళు ఛాందసులై గతానుగతికుల కోవలో కలిసి 


పోయారు. తెలిసి తెలిసి పరిత్యజించినవాళ్ళూ, తెలియదనుకొని దాని జోలికి 
పోనివాళ్ళూ కవిత్వానికి కొత్తదారులు పరచి చూపించారు. 


తెలుగు కవితా రంగంలో నేడు బహుళ |పజాదరణ పొందుతున్నది 
వచన కవితా ష్మకియ, ఒక రకంగా ఈ పృకియ రవీందుని గీతాంజలి 
ఆంగ్షానువాదంతో నే- దాదాపు ముప్పావు శతాబ్ది [కింద టే. అంతర్జాతీయ 
స్టాయిలో, (ప్రచారం పొందింది. సూక్తి మాధుర్యంతో ము క్రకవచనాలుగా, 
“'మ్యూజింగ్స్‌' గా ఈ వచన కవితలు అనేక భాషల్లో వ్యా ప్రి పొందాయి. 
తెలుగులో వీటికి నేడు పట్టాభిషేకం జరుగుతున్నది. కొన్ని ముక్తక వచ 
నాలనూ, మ్యూజింగ్స్‌నూ పాదాలుగా విరిచి నిలబెడితే నిక్షేపం లాంటి వచన 
కవితలై కూర్చుంటాయి. ఛందన్సర్చ్పాల పూత్కారాలుగాని, యతిపానల 
గిరవాట్టుగాని లేకుండా హాయిగా చెప్పదలచుకున్నది చెప్పటానికి అవకాశ 


మిచ్చెది వచన కవితేనని అధిక సంఖ్యాకు లంగీకరిస్తున్నారు; అట్లా [వాస్తు 
న్నారు; ఆదరణ పొందుతున్నారు, గ 


నిజానికి వచన కవిత (వాసి మెప్పించటం అనుకున్నంత లేలికకాదు. 
ఛందో రూపమైన తాశలయలుగాని, శద్దాలంకార రూపమెన యమకాను 


11 


[పానలుగాని ఇతరమైన ఏ బాహ్మాడంబరాలుగాని లేకుండా కేవల భావనా 
బలంతో కవిత వాసి మెప్పించటం గొప్ప విషయమే. ఈ జాతి కవితలో 
అనుభవాల అభివ్యక్తులు, సందేశాల చోదక శక్తులు ర క్షిముక్తుల రాచబాటలు. 
ఊహలుగాని ఈహలు, సవాలు గాని వాస్తవాలు, కల్పలుగాని కలలు ఈ 
కోవకు చెందిన కవితకు _పేరక దీప్తులు. 


ఇటువంటి నేపథ్యం నుండి పొటమరించిన రెడ్డిగారి కవితలు ఒకవై పు 
'ఉ ల్రేఖ మంజరులు'గా ఇంకొకవె పు ఉత్తుంగ 'పీచికలుగా కదలియాడటం 
సహజమే. ఒక వంక సురభిళ “స్వప్నమాలలు*గా, ఇంకొక వంక సురుచిర 
“'స్వపష్నహారములు”గా రసికుల కనురెప్పల పై తేలియాడి అటు బుద్ధిగుహను 
ఇటు హృదయకుహరాన్ని జ్యోతిర్మయం చెయ్యటమూ సహజమే. 


Hl 

కవిత్వం గూర్చి, పాండిత్యం గూర్చి ఈ కవికి నిశ్చితమైన అభిిపాయా 
లున్నాయి. “కవిత్వం అధ్యయనం కోనమే, అనుభవించటం కోనం కాదు” 
అంటా రీయన. అటువంటి కవిత రసానందం కంటె శాస్తారినందాన్నే ఎకు ,. 
వగా అంది స్తుందే మో! “ఇంతకూ కవి [వా సేది ఎవరి కోసం? ఆత్మానందం 
కోసమా ? నమకాలీనుల కోసమా ? ఆధునికుల కోనమా ? శాస్త్ర పూజారుల 
కొనమా?” ఈ (పశ్న పరంపర కవిగారిదే. ఉత్తరోత్తరం బలీయం. పట్టణం 
సందుల్లో జనం మధ్యలోనే వున్నా కవి తన ఏకాంత కనకమహల్లోనే నివ 
సిస్తాడు. కవితా (పయోజనాన్ని నిరూపించగలిగేది అనంతమైన కాలం. 


“కవితా ఫలం పులైది సాహితీ తరువుకు; అది మాగి భక్ష్యయోగ్యం 
కావటానికి కొంత కాలం పడుతుంది” 


సామాన్య కవుల కవితా సుందరి సహృదయ పాఠకుల్ని అభినరిస్తూ 
బయలుదేరుతుందట, కాని మహాకవుల కవితా సుందరి విశ్వాన్ని అభిసరిస్తూ 
వెళుతుందట. వారికి వీరికి బట్రుకవికీ భవభూతికీ ఉన్నంత భేదం. 


'కవితలో వాన్లవిత కన్నా బుద్ధికన్నా, కల్పనే మెండుగా వుండాలి. 
ఊహల తుషారంలో కనిపించే అందం కవితానందానికి మూలకందం. కవి 
“కెమెరామెన్‌” కాడు, చ్మితకారుడూ కాడు. అగోచరమైన ఊహను అందంగా 


12 


పదాల్లో పొదివే నేర్పరి. అందువల్లనే కవి మానవ |వవృత్తులకు దర్పణం కాక, 
తపు సృష్టించే ఊహలకూ కల్పించే (భమల సంకేతలకూ మాత్రమే దర్పణ 
మౌతున్నా'డంటారు రెడ్డిగారు, 

“నగ్నంగా విహరిస్తున్న చీకటిని కవి అగ్గిపుల వెలుగు ఆందోశన 
పరుస్తుంది. ఆంతర రహస్యాలను వెలికి లాగుతుంది. చీకటి యేనుగులకు 
చిన్న వెలుగు కొరడా అవుతుంది.” 

సారహీనమైన నూలజగర్తు కంచే సారభూతమైన సూక్మజగత్తు ఎట్టా 
గొప్పదో నంకేతితమై న ఊహ ద్వారా కవి అద్దంలో చూపినట్టు స 
ఇక్కడ కవి తాను మానవ |పవృత్తికి దర్నణ పాయం కాక కల్పిత సంకే 
తాలకు దర్పణం కావటం గుర్తించదగిన అంశం. దీన్నే సాం|పదాయి కమైన 
ఆలంకారిక పరిభాషలోనూ చెప్పవచ్చు. విషయంలో ఖేదం ఉండదు. 

విశాల విశ్వపరిష్వంగం కోరే కవిని పల్టెలోనో వాడలోనో కట్టివడ వేస్తే 
ఎదురు తిరుగుతాడు. మహాకావ్యంలోని మహా[న్రగ్గరలా దీర్భ పాదాలు తన్నిపట్టి 
నిలిచిన కవిని భావకవితలొ తేటగీతిలా ముడుచుకు కూర్చోమంటే కూర్చుం 
టాడా ? విశ్వభారతిని వలచిన కవితా సష్టను కేవలం నెల్లూరి పౌరుణ్ణిగా 
చూడటం చూచేవాడి తప్పు. 

సహన నహసాబ్దాల మానవోదయాన్ని చూడదలచిన (దష్టకు 
వారమో మాసమో గడువుపెట్రి చూడమంటే మనశ్ళ్శరీరాలు బిగుసుకుపోవూ? 
మనశ్నరీరాలకు పూర్ణ స్వేచ్చనిచ్చిన రెడ్డిగారి చూపు ఆసామాన్యమై ప్రాకింది. 

సామాన్యులచూపు భూతకాలంనుండీ వర్తమానంద్వారా భవిష్యత్కాలం 
లోకి (పయాణిస్తుంది. (తికాలజ్ఞుడెన భావుకుని చూపు భవిష్యత్తులోంచి 


వ రమానం ద్వారా భూతకాలంలో కి (పవేశించటమూ కద్దు. (వస్తుత కవికి 
వ ర్రమానం అట్టాగే దర్శనమిచ్చింది చూడండి. 


“భవిష్యత్కాల వల్మిక౦ ను౦డి 
భూతకాల వల్మీ కంలోకి పొయ్యే 
కుబునం విడిచిన శ్వేతనాగం “నేడు.” 


[వళ యకాలంలో నృష్టిసంహారానికి విరాట్బ్వ్యరూపుడై వెడలే యమ 
ధర్మరాజు భుజాన వ్రేలాడే యజ్ఞోవవీతంలా కనిపించింది కవిగారికి 'నేడు”. 


పురా ప్రకృతికి న్య స్విచెప్పి, పునఃనృష్టికి నాందివలికే నూతన వైదికధర్మానికి 
(వతీక కాదుకదా కాలయముని గాయ (త్రీనూత్రం? 


13 


వర్తమానాన్ని ఈ దృకోో_ణంనుండి దర్శించిన కవి ఈయనొక్క_డే 
నేమో! ఏరిదృష్టికి వర్తమానం విశిష్టంగా కనిపించింది, 


IV 

అనుభవ పరిపాకంతో, ఊ క్రి చమత్కారంతో జీవితాన్ని నమీక్షిస్తూ 
వ్యాఖ్యానిస్తూ వెలయించే వచనకవితలు ఈ రచనలో [పాధాన్యం వహిస్తాయి. 
పరిమిత పదాల్లో బృహత్క థను పొదిగే శ క్రికూడా ఇందులో భాగమే. జీవితం, 
(పేమ, పదవి, అందం, (పభుత్వం, కోర్టులు, కళలు మొదలైన అన్నిటి 
నమీకా ఇక్కడ కవితావస్తువే. 

జీవితానికి సుఖ దుఃఖాలు రెండూ అవసరమే. దుఃఖం లేకపోతే సుఖం 
రుచి తెలియదు. అందుకే అన్నాడు కవి- 

“జీవన దీపానికి దుఃఖాలు చమురు, సుఖాలు వత్తి, 

ఏది లేకున్నా దీపం వెలగదు.” 

“కర్పూర వసంతరాయలు |పేమ| ప్రపంచంలో పెద్దవభువు. 

భార్యను ఏడిపించాడు, దాసికోనం ఏడ్చాడు”? 
ఏడిపించినవాడు ఎప్పటికైనా ఏడవక తప్పదు. 
ఆధునిక కవిని హఠాత్తుగా పళ్ని స్తే వచ్చే జవాబు వింతగానే ఉంటుంది. 


“ఏమండీ ఏమైనా రాస్తున్నారా?” 


తట రాసన తష రొపైకు వెన్న... డబ్బుంటే, 

లేకుంటే....... (పోనోట్టు రాస్తున్నా, 

తీరికవుంచె కథలు రాస్తున్నా, 

లేకపోతే పేమగేయాలు ......, 

మా ఆవిడ మాత్రం కంటికి కాటుక, నెత్తికి నూనె రాస్తుంటుంది”” 

సొంత కాళ్ల మీద నడవలేని ఆధునిక యుగాన్ని అందంగా అభిశం 
సించాడు కవి. 

““అతడు నా భుజాలెక్కి 

అందరి చేతా పని చేయించుకోవా లంటాడు; 

సిఫారసులకు నన్ను తోడ్పడ మంటాడు; 

సొంతకాశ్ళమీద నడవలేని యుగమిది,.,..” 


14 


కాళ్ళు కదలక పోతే రెక్కలుగట్టుకొని స్వవ్న విహాయనంలోకి ఎగిరిపోయి 
నూతన న్వర్ణయుగాన్ని సంభావించాలి. కవి చేసిందీ అదే. 


Vv 


విలువలు మారిన యుగంలో ఏది నమ్మానమో' ఏది అవమాన మో 
తెలియకుండా పోయింది, 

“అతడు లంచం పుచ్చుకోడు, అబద్ధాలు చెప్పడు, 

అందుకోన మే అతన్ని నమ్మానించాలి. 

“ఆమె వ్యభిచారిణి కాదు” 

ఆని ఉత్సవంకూడా చేస్తారేమో!” 

ఉన్న వాడెప్పుడూ ఉన్న వాడికే సాయవడతాడు. లేనివాడికి సాయపడు 
తున్నట్టు మాటల్లో అభినయిసాడు. ఎట్టాగం టి 

““కరువు కాలాలలో 

మబ్బులు వర్గవాగ్గానాలు చేస్తూ పోతాయి, 

మెరుపులు చూపిస్తాయి, ఉరుములు వినిపిసాయి, తుంపరలు చల్లుతాయి, 

వానమాతం సము దం మీదే! 1 1 
ఇది నజాతీయమైన అభిమానానికి కూడా ఒక నిదర్శనం. 

ఇక మన మాతృభాషాభిమానం మరీ విచ్శితం. 

ఇంగ్లండులో ఉన్న తెలుగు విద్వాంసు డంటాడు.... 

“నేను చదివేది ఇంగ్లీషు 

మాట్లాడేది ఇంగ్లీషు 

వా సేది ఇంగ్లీషు 

కలలు తెలుగులోనే సుమా!” 


అట శి కి 


ఇది ఇంగ్లండులోని విద్వాంసుడి పరిస్టితి మ్మాతమే కాదు; 
తెలుగుదేశంలోని తెలుగు విద్వాంసుడి స్థితికూడాను. 


కల అనేది మనల్ని అడిగి వచ్చేదికాదు, దానిమీద మనకు అదుపు లేదు. 
ఆది రాదల్చుకున్న భాషలోనే వస్తుంది. 


““నిదాయవనిక మీద మనశ్శిత కారుడు న్వప్నాల చిత్తరువులు గీసాడు”, 


15 


నిర|భ నిదాగగనంలో కాన్సించే ఇందధనుస్సు స్వవ్నం. “నిదాభంగం 
కాసీకుండ న్వవ్నసరన్యతి అంతర్వాహినియై మెలకువతో |వవహిస్తుం''దట. 


VI 


క కవితా నంపుటిపే రు “*స్వప్నహారం౦ి', కవితానుభూతికీ న్వప్నాను 
భూతికీ ఏదో పోరాని సంబంధం వుంది. న్వప్న నరన్వతి లక్షణం అన్వేషించ 
తగిందే. 


స్వప్నావస్థలో పంచ్చేదియాలు విశ్రాంతి పొందుతున్నాయి. జాగ 
దవస్టలో సౌండినీ అనుభూతులూ సంస్కారాలూ స్వప్నావస్థలో విలక్షణంగా 
మేలుకొంటున్నాయి. జాగద్యవహారం లోపించ టంవల్ల నాడీ పచలితమైన 
ఒకానొక తేజస్సుతో, వాననారూపమైన జగదై్వైచ్మిత్యం భావిస్తూ బీవుడు తనకు 
తానుగా పొందే అనుభవం స్వప్నం. జీవుడు విశ్వాంళ కనుక స్వప్నానుభవం 
కూడా విశ్వాత్ముడే పొందుతున్నట్లు మన ఉపనిషత్తుల భావన. పెంగలోపని 
త్తు స్వప్న లక్షణాన్ని అట్లాగే వ్యాఖ్యానించింది. 1 
ప జాాగత్సంస్కా_రార్గ వబోధవతీ |గాహ్యగాహక 
రూప స్పురణం న్వప్నావస్థా భవతి, 
తత విశ్వ ఏవ జాగ్రత్‌ వ్యవహారలోపాత్‌ 
నాడీచరం తైజనత్వ మవాప్య 
వాననా రూపకం జగ దై్వైచిత్యం స్వభాసాభానయన్‌ 
యథేప్పితం స్వయం భుం క. ( పెంగలోవనిషత్‌ -ద్వితీయా ధ్యాయం) 
గట్టిగా మాట్లాడితే వ్యావహార క జగత్తు సర్వం న్య్వవ్నజగత్తువంటిదే. వేదాంతులు 
పారమార్థిక మైన సత్యం వ్యవహార జగత్తుకు అతీత మైందనే చెబుతారు. 


ఈ భావాన్ని ధ్వనింపజేన్తూ శ్రీ రెడ్డిగారు కూడా న్వప్నాన్ని మనో 
హరంగా వ్యాఖ్యానించారు. 

పని je కలలు కంటాం, 

దీర్హనిద్రలోకూడా కల లున్నాయా? 

చావులో (బతుకే కల అంటారు వేదాంతులు, మాయావాదులు; 

కల తుదికాగా, (బతుకు చావులో నిదిస్తుంది.” 


లాలా. 


1. ఈ sees (స్ప స్వష్న శిల్పం - ధ్యని'' అనె తమ వ్యానంతో 
డా, జి వి, కృష్ణా రావుగారు గుర్రించారు, 


16 
ఇంతకూ జాగదవసకూ న్వప్నావనకూ వున్న కార్య కారణభావం 
న. సమ మస 

అవశ్యం గుర్తించతగింది. దీన్ని స్పష్టంగా గు రించి, చక్కగా వివరించినవాడు 
సిగ్మండ్‌ (ఫాయిడ్‌. యంగ్‌, ఎడ్డర్‌ వంటివారు విశేషాలు వివరించినా [ప్రథమ 
తాంబూలం (ఫాయిడ్‌దే. జాగదవన్గకూ సుష ప్హ్యవన్గకూ నడుమ స్వప్నావస్థ 
అనేది ఒకటుంది. జ్మాగదవస్టలో సిద్దిపొందని వాంఛలు స్వప్నావస్థలో విహ 
రించటం కద్దు. 


న్వ్యష్నా నికి నాయకుడు న్వవ్నంపొందిన వ్యక్తి. అంటే న్వప్నానుభూతి 


కలగన్న వానికి సంబంధించి వుంటుంది, కావ్యానుభూతి సహృదయుడైన 
సామాజికునకు సంబంధించి వుంటుంది. 


“స్వప్నహారర౦ి కావ్యకర్త శ్రీ) రెడ్డిగారు న్వప్నానుభూతులుగా వ్యక్తం 
చేసిన భావాలు కొన్ని లోకంలో జ్యాగదవస్థలో సిద్ధి పొందనివి, కొన్ని పొంది 
నవి. వాటిని స్వవ్నమాలలుగా అల్లి, వాడని వాసనలు వీడని న్య్వవ్న హారం 
చేసి, ఉపహారంగా సామాజికుల కందించారు రెడ్డిగారు, నిదలో స్వప్నం 
ఎన్ని సోయగాలు కువ్పవోస్తుందో అద్భుతంగా ఉల్లేఖించారు. 

అన్నట్లు ఈ 'న్వవ్నమాలి అక్షరాలా ఒక “ఉల్లేఖ మంజరి - అర్జాలం 
కారమైన ఉల్లేభాన్ని ఇంత అర్థవంతంగా న్వవ్నజగద్యర్ణ నకు వినియోగించిన 
వచనకవి రెడ్డిగా రొక్ళ_రే. వీరి ఉల్లేఖం వింత వింత సొంత అనుభవాల 
రంగుల రెక్కలు తొడుక్కుని, కవితా విహాయసంలోకి రివ్వున ఎగిరిన రాజ 
పహంన, 

ఆ రాజహంసకు నా ఈ “పరోచన' కూడా ఒక ఊల్లేఖ మే, 

“నిదా మానన నరస్సులో 

సువర్ణ కమల మృణాళములు మెనవుతూ 

ఈదులాడే రాజహంస స్వప్నం” 

అది శ్రీ రెడ్డిగారి కవిలారాజహంస. నహృదయ మానన సరస్సులో 
నతతం విహరిస్తూనే వుంటుంది. ఆదర్శ స్వప్న జగత్తును సత్యజగత్తుగా 
మార్చేందుకు పరమహంసలా తపిస్తుంది. 


_హెదరాబాద్‌ 


ఎ-వాపిలి వేంకట లక్ష్మీనరసింహారావు 
15.1.86 


స్వపష్నృవాల 
(ఉల్లేఖ మంజరి) 


1 

నిద నందన వనాన 

స్వప్నము వసంతసొరభమె వచ్చింది 
కొంతసేపు గుభాళించింది. 


ని 
నిద _పేమికుడై. వింటున్నాడు 
స్వప్నము  పేయసియె మాట్లాడుచున్నది. 


త్ర 

నిశీథ తిమిరాలు సుషుప్తి కాగా 

శుక్తచం దుడు స్యవ్నమువలె నిహరించాడు. 
ఇత, 


4. 
నిదాలతకు 
పుష్పించింది స్వప్నపసూనము, 


1 


ర్‌ 
బడలిన శరీరాన్ని కప్పింది నిద 
మెదడు కూర్చుని చూస్తున్నది కలల. 


6 

నిదా కాసారములో 

సంకుచిత తరంగాల పై 
ఊగుచున్నది స్వప్న కమలము. 


7 

గంభీరచర్చ జరిగేవేళ 

సుమ పిసభనుండి, వాకౌట్‌ వలే 
లేచిపోయింది స్యప్పము 
త్వరలోనే తిరిగివచ్చింది. 


8 

న్మిదా మేఘమండలమున 
మెరుపువలె మెరిసింది కల 
రొదలతో ఉరిమింది కొంతసేపు. 


9 

i దావీథులలో 
వెలుగుచున ్న వి 
స్వప్నోత్సవ దీపాలు, 


10 
నిదా నిశ్శబ్ద దరులలో 
ధ్వనించింది కలల కొండవాగు, 


11 

నిదా వేదిక పై 

కలల కాళగజెలు 
OO ౫ 


గుసగుసలాడాయి. 


12 
ఒడలు నిదఒడిలో ఒదిగింది 
నిద కలలదుప్పటి కప్పింది. 


13 

న్మిదాయవనిక మీద 

మనః చిత్రకారుడు 

స్వప్నాల చిత్తరువుల గీసాడు. 


14 

నిదావిపంచి 
స్వవ్నవనాల్లో మీటింది 

స ప్రస్యరాలతో పాడింది 
సౌందర్యశిఖరాల మెరిసింది 
[(పేమాలాపనలో పార వశ్యము చెందింది. 


3 


15 

న్మిదా పొరిజాత తరువు 

వేకువన స్వప్నపుష్పాల రాలింది 
శుకతారార్చనకై * 


16 

నిదా కబరీబంధములో 

స్య ప్పసిక సుమముల తురిమింది రజని 
గుభాళించి మాయమెనాయి. 


17 
న్మిదావనిలో 
స్వప్నము విహారవినోదినియె వెడలింది. 


18 

నిద మైమరచి పరుండి యుండ 
స్వప్నము అభిసారికయె 

వచ్చి తట్టి లేపింది. 


10 

నిదా యమునా సెకతాల 
స్వప్న వంశీరరుని 

మోహన రాగము వినవచ్చింది. 


20 
నిదా ని షెధాజ్ఞల ధిక్కరిస్తూ 
లోన (పవేశించింది స్వవ్ననటి. 


21 

శాంత సుషుప్రి సాగరములో 
ఎగిరిన ఉత్తుంగ తరంగము 
స్యష్నము. 


22 
నిర|భ ని దాగగనములో 
కాన్సించే ఇం[దధనుస్సు స్వప్నము. 


స్నిగ్ధ నిదా కపోలాలపె 
కదలాడే అలకలవీచి స్వప్నము, 


5 


5 
ముఖానికి సిందూరమువలె 
ఉన్నది కల నిదురకు. 


26 
నిద ముఖార విందము పై 
గుంజన చేసే భమరము స్వప్నము. 


వి 

నిదా గహన అరణ్యములో 
మలయ మారుత వీచికయై 
వీచింది స్వప్నము. 


28 

నిదుర గుండెను అలరించేవి 

తియ్యని కలలు 

మరుభూ మిలో సంధ్యా సమీరాలవలె. 
బాధించేవి పీడ కలలు 

రంగూ |పభంజనాల వలె. 


జో 


29 
(వజవిహారి నిదురించుచుండ 


మృదు మంద పదములతో వెడలే 
గోపిక స్వప్నము. 


8ీ0 
ని దాగృహమునకు విచ్చేసిన 
అనుమతిపొందని యా తికుడు స్వప్నము. 


81 
నిదా శయన మందిరమున" 
తొంగి చూచే ధూర్తుడు స్వప్నము. 


సుషుప్తి రహస్యాలను 


హరించే గూఢచారి స్వప్నము. 


వద్దంటే వస్తాడు 
ఉండమంటే ఉండడు 
దూకి వచ్చే జారుడు స్వప్నము. 


84 
నిద నిద్రిస్తుంటే 
కవ్విస్తుంటు ంది కల. 


కిర్‌ 
నిదకు అర్థముకాని 
పరభాషలో మాట్లాడే వగలాడి కల. 


86 
నిదా తిమిర ద్వారాల ద్వార 
పవేశము స్వపష్ననగరములో. 


8ి7 

వాస్తవిక జగత్తుకు దూరంగ 
ఊహించని వినువీథులలో 

వివిధ రూపాలతో విహరిస్తుంది కల. 


88 

సుషుప్రి తరంగాలు గెంటుచుండ 
వేకువగట్టుల లంగరు వయలేకున్నది 
స్వప్న నౌక, 


39 
నిదురగుడిలో 


మేలొ-లువు పాటలు పాడాడు 
కలల పాటగాడు. 


40 

నిదాభంగము కానీయక 
మెలకువతో |పవహించుచున్నది 
స్వప్నసర స్వతి అంతర్వాహినియై. 


41 

శిలారూపమున సుషుప్తి చెందిన 
ఆహల్యాభావములు 

స్వప్నరూప ధారిణులై 
ఎచ్చపెచ్చటనో కుమ్మరించినవి. 


42 

నిదా మాంత్రిక 
కన్ఫరచే ఇం దజాలము 
స్వప్న శేణులు 
మనోహరముగ కాన్సించి, పంచబంగాళ మగుతాయి. 


48 

సుషుప్తి నీలక్షితిజాల 

కమ్మివేసింది స్వప్నతుషారము, 
వేకువ వెలుగులతో తొలగిపోయింది. 


4:4. 
సుషుప్తి పొంగణములో 
చితించిన శబల రంగ వల్లి స్వప్నము. 


9 


45 
నిద వరదలు పొర్ణకుండ 
కట్టిన 'సీతువులు కలలు. 


46 
ని దావధూటికి వద్దన్నా 
తొడిగిన ఆభరణాలు స్వప్నాలు, 


4.7 
నిదాధరముల పై 
న ర్తిల్ల మందస్మిత రేఖ స్వప్నము. 


48 
ని దామావాస్యకు 
నక్షత మండితా ౦బరము స్వప్నము, 


49 

సుషుప్తి ముకుళాయమానమై 
దాచింది సురఖిళ స్వప్నాల 
వికసించి గుభాళించింది 
రజనీని విహ్వల పరచింది. 


10 


50 

నిదా తమాల తరువులో 

పూర్ణిమ అమావాస్యల మేళవించి చూపే 
జ్యోతిరింగణము స్వప్నము. 


గ్ర్‌1 
నిదుర ఒరలో 
పొంచియున్న కత్తి, కల. 


ర్‌ని 

జీవితములోని వేదన 
నిదురలో కలగా 
రూపాంతరము పొందింది. 


ర్‌తీ 

నిదుర గుండెను అదుముచు 
లెచి ఆట్టహాసము చేసింది 
పీడకల, 


54 

విపరీత వేళలలో 

హోమాగ్నులే చితానలము లై నటుల 
రక్షకులే హంతకులై నటుల 
జందెములే ఉరి! తాడులై నటుల 
శాంతి నొసగవలసిన నిద 
పీడకలల కలతల ఎగచిమ్మింది. 


11 


ర్‌ర్‌ 

దివా దీప్తలచే దిక్కుతెలియక అణగి, 
నిశాత మనస్సులలో చెలరేగి 

ని దావల్మీకము నుండి బయలువెడలిన 
ఉరగమువలె వంకరటింకరగ 
సాగుచున్నది స్వప్నము. 


56 

ని దాంకములో ఫరుండియుండ 
స్వప్నముల చూచే స్వర్ణావకాశము 
మానవులకే గదా! 

అనిమేషులు నిదకే నోచుకోలేదు 
చిన్నతనమునుండి ముసలితనమువరకు 
ఎండను సీడవలె 

న్మిదనే పందిరి చేసుకొని 
అల్జుకొంటుంది కల, మానవులను, 


ర్‌? 

నిదా నందనోద్యానములో 
విహరించే జవ్వని 

చేలాంచల కదలికలా స్వప్నాలు ? 


గాజుల గలగలలా, 


58 
మధువు 
(దాక్షదుహిత యైతే 
స్వవ్నము 
నిద దుహిత యగుతుంది. 
9_1-85, 42-86 
ఢిల్రీ, నెల్లూరు, మ దాసు 


12 


59 
మాట |పకారము ఆమె రాకపోయినా 
నిదై నా వస్తే బాగుండును 
అప్పుడై నా, 
మృదు పద విన్యాసముతో రాజహంసను పోలు 
ఆమెను కలలో చూస్తాను 
అని వగయును స్వప్నకాంకి, 
నిదా వంచితుడగు [పేమ పీడితుడు. 
11-8-85 
గూడూరు స్టేషన్‌ 


60 

నిద శాంతిని మరచింది 

స్వపష్నసుందరుల వెంట బడింది. 

షాజహాన్‌ ముంతాజ్‌ ను విస్మరించాడు 
తాజ్‌ మహల్‌ ను స్మరించుచు మరణించాడు. 


(1 
న్మిద వినుబాటలలో 
క్రేకలిడే గరుడపక్షి స్వప్నము. 


62 

నిద మానస సరస్సులో 

సువర్ణ కమల మృణాలముల మెసవుచు 
ఈదులాడే రాజహంస స్వప్నము. 


13 


683 

నిద ఆ|మకుంజములో స్వప్నము 

కూబ్రితముల ఆలపించు కోకిల 

వసంతముననె గాక అన్ని రుతువులలో ఆలపించును 

పంచమ స్వరముననే గాక అన్ని స్వరములలో ఆలపించును. 
7-10-86 


64. 

నిదకు తెలియని అక్షరాలతో 

జిలుగు |వాతతో వార్తల తెచ్చు కపోతము కల 
(పత్యు త్రరము లేకనే మరలి పోతుంది. 


65 
నిద (ప్రవాస 1 పేయసికి 
కోడ్‌లో పంపే వలపుకమ్మ కల. 


66 

ఆదులు, పునాదులు తెలుపనివే కలలు 

ఎందుకు పుట్టునో అజ్ఞాతముగనే యున్నది 
మెదడులోయున్న కామెరా తీ సే చిత్తరువులు కలలు. 


67 

తెల్ల మబ్బులు లేనీ ఆకాశము 
దుఃఖాలు లేని జీవితము 
కలలులేని నిదుర లేవేమో. 


14 


68 

కలలలో రంగులు లేవని అంటారు 

నమ్మ వీలుకాని సత్యముగా తోస్తుంది 
ఎవరికి వారు, కలల పరీక్ష చేసికొ నవచ్చును 
రంగులు కలవో, లేవో. 


(0 

నిదుర కలలకు లేని శ క్రి 

పగటి కలలకు కలదు 

కొన్ని అపూర్వమైన సాహసాలకు 
అనుకోని విజయాలకు పునాదులు వేస్తాయి. 


70 

ఏనుగును సింహము వలె 
తరుముకొంటుంది నిదురను కల, 
కల అలసిపోతుంది 

నిద నిబ్బరంగానే సాగిపోతుంది. 


71 
నిద మబ్బు చాంది నీలో 
పురివిప్పి కదను తొక్కు. నెమలి కల. 


72 
వెలుగుచున్న కర్పూర హారతి కల, 


1 


78 

నిదురలో కలలు కంటాము 

దీర్డ న్మిదలో కూడ కలలున్నాయా ? 
చావులో బతుకే కల 

అంటారు వేదాంతులు, మాయావాదులు 
కల తుది కాగా, (బతుకు చావులో నిదురిస్తుంది. 


74 

నిదా వటవృక్షము 

తెలియగ రాని సీమలకు |పాకుచు 
జార విడిదిన ఊడలా 

గుర్తుతెలి పే జాడలా, స్వప్నాలు. 


నేడు 


1 

మరణించిన భూతకాలపు అంధకారము 
జన్మించని భావికాలపు అంధకారము 
మధ్య మెరిసే జ్యోతిరింగణము నేడు. 


శ్రి 
చీకటి కొండల రెంటి నడుమ 
జాలువారు సన్నని వెలుగువాగు నేడు. 


తి 
పెద్దదైన చీకటి తెరలో 
వెలుగును చిందే చిన్న బెజ్జము నేడు. 


4 
అమావాస్యా నిశి తిమిరాధరముల 
కన్పించే చిరునవ్వు నేడు. 


అ 
9 

నిత్య నిశీథిని తాల్చిన తిమిర మకుటములో 
మెరిసే ఏకైక రత్నము నేడు. 


17 


6 
అనంత కాలపు నీల సింధువులో 
స్వర్గమునుండి రాలిన అమృత బిందువు నేడు. 


‘ 
విశాల సీలాకాశములో 
రెక్కల విప్పి తిరిగే అప్పర నేడు. 


8 
యమునానదీ కృష్ణ సీరములలో 
జలకములాడు రాధ నేడు. 


9 
కుంతల తిమిర నికుంజములో 
హసించే ఏకైక మల్లికా [పసూనము నేడు, 


10 


తిమిరార్లవ శిరోభాగమున 
ఉద మించిన నెలవంక నేడు. 


18 


11 

తమాల కాననములో 
కులాయ మును కట్టుకున్న 
శ్వేత విహంగము నేడు. 


12 

గగన వ్యాపిత ఘనాఘనముల 
ముసుగును ఎత్తి చూచే 
మెరుపు పడతి నేడు. 


13 

గడచిన కాలపు కోట్ల నిన్నలను 
రాబోవు కాలపు కోట్ట రేపులను 
తగిలించే వెండికొలికి నేడు, 


14 
అంధ కార మహార్లవములో 
రేగే బడబానల స్ఫులింగము నేడు. 


15 

తిమిర రాతి 

వెలిగే ఒకే ఒక 
తారా్యాపదీపము నేడు. 


19 


16 

వెడలిపోతూ పోతూ 
నిన్నలు కార్చిన 
కన్నీటిబొట్ల వరుస నేడు. 


17 
నిన్నలు 
రేపులకు 
అందిచ్చే 
లేఖ నేడు. 


18 

పుట్టబొయ్యే రేపులను శికవులకై 
నిన్నలను మాతలు 

చేయించిన 


వెండి ఉయ్యల నేడు, 


19 
భూతకాలము 
చేసి వెడలిన 
వెండి అక్షరాల 
ఆటో గాఫ్‌ నేడు, 


20 
భూతకాల శిధిలాలలో 
దొరికిన వ జము నేడు. 


21 

భూతకాలపు చీకట్టను 
భవిష్యత్తు కాలపు చీకట్టను 
వేరుచేసే కరవాలము నేడు, 


నిని 
భూతకాలం 
అవిస్యత్తుకు 
స్వాగతమిస్తూ 
పరే కర్పూరహారతి శిఖ నేడు. 


నలి 
అనంతకాలపు 
కృష్ణలలాట ఫలకమున 
తీర్చిదిదైే 

© 
చందన నామము నేడు. 


24 

వెడలిపోతూ అదృశ్యమయ 
అమావాస్య రథముపై 
పెక్కె_మువలె వెలయు 
బాలచందుని కళ నేడు. 


సిర్‌ 
సీల్రోత్సల పూర్ణ కాసారమున 
పూచిన కుముదము నేడు. 


21 


న6 
కోటి కాళ రాక్షసుల మధ్య 
హనుమంతునికి కాన్పించే సీత నేడు. 


ని 

[ప్రళయకాల సంహారమునకై 
వెడలు విరాట్‌ స్వరూపుడు 
యమధర్మరాజుని 
యజ్ఞోపవీతము నేడు. 


28 

దిగంత పర్వతాల 
శిఖరముల నుండి 
కిందికి పడే 
జలపాతము నేడు. 


29 

చీకటి ఏరులో 

తేలుచు పోతూ 
చిరునవ్వే బుడగ నేడు. 


80 

[వజ వధువుల 

జల; కీడలచే 

పులకితగా త యమున 
వెలువరించు హాస ఫేనము నేడు. 


22 


త్రీ 

పాపక్షాశనము కాగా 
పాతాళము నుండి 

పెకి వచ్చే ధర్మమూ ర్తి నేడు. 


తిన 

భవిష్యత్తు కాల వల్మికము నుండి 
భూతకాల వల్మీకములోకి పొయ్యే 
కుబుసము విడచిన శ్వేతనాగము నేడు. 


(23-7-77, మృదాసు) 


రీచికలం 


1 

శ్రావణ సంధ్యా కాసారములో 
మునగవచ్చిన గజముల పాలుడను 
మెరుపుల కొరడాను విసరుచున్నాను 
ఉరుము అరపులతో అదిరించుచున్నాను 
గోపాలుడ మ్యాతమే కాదు గజపాలుడ కూడా, 


2 

శామసీమల వ్యథ తీర్చుటకె. వచ్చి 
మబ్బు రాత్రంతా సమ్ముదము మీద 
కురిసి వెళ్ళింది 

తప్పు విలాసమునకు చెరిన _పేమలేఖ 


లి 
వర్ణముల రాల్బుకొని నగ్నంగా 
నిలుచున్న చెటు మోడు 
లు 
మరణ వసంతమున 
మలయ మారుతాల గిలిగింతలబే 
మందస్మితముల చేయుచు 
కాళ్ళుచాపి పరుండిపోవుటకు వేచియున్నది. 


4. 

శామ దినాలలో పెరిగేవి 
అన్నిటి ధరలు 
మధ్యతరగతి అప్పులు 


దాతల క్రీర్రి లతలు. 


ర్‌ 

84 ఆగష్టు సె ప్టెంబరులలో 
వచ్చిన రాజకీయ పరిణామాలు 
వడిగా వెళ్ళ వాహనాలకు 
ఏర్పడిన స్పీడు! బేకరులు 
వ్యక్తులకు పార్టీలకు ఆవసరాలు 
ఆందరికీ షేమాలు, 


గ్ర 

పండితులకు పండితులు పుట్టరు 
నాయకులకు నాయకులు పుట్టరు 
సన్యాసులకు సన్యాసులు పుట్టరు. 
నేరస్థులకు నేరస్థులు పుట్టరు. 


7 

నా ఆశలు సూక్ష్మములు 
మినుకుమనే తారాదీపికలు 

నా నిరాశలు దిర్హములు 

సంధ్యా సూర్య ఛాయలు 

దుఃఖ తిమిరాలను ఆహ్మానించేవి, 


8 

విద్యుత్‌ కాంతులలో 

పురాణ పఠన 

శ్మళానాగ్ని వెలుగులలో 
కవితల [వాయుట 

మరణాసన్న తరుణములో 
స్మిత సుమముల విరియించుటి 
ఏవరో మహాత్ములకే సాధ్యము. 


25 


9 

చెవిటి వారికి 

దూరముగ వినబడే మాటలు 

శబ్దాలుగ, శబ్దాలు మాటలుగ వినబడునేమో 
జరిగే సంభాషణలు 

సగము సత్యాలు 


సగము ఊహలు. 


10 
కవిత్వము అధ్యయనము చేయుట కే 
కేవలము అనుభవించుటకు కాదు. 


11 

కవిత్వములో ఆనందమును 
పిండ వలెనని చూస్తాము 
కవిత్వము మన శ క్రిని 
పరీక్షింప చూస్తుంది. 


12 

కవి ఎవరికొరకు వాస్తాడు? 
తన ఆనందమునకా 

తన సమకాలీనులకా 
భావితరముల వారికా 
ఆధునికులకా 

శాస్త్ర పూజారులకా. 


26 


18 

కవి పనిచేసేది 

తన ఏకాంత కనకమహల్‌ లోనే 
నివసించేది 

పట్టణ సందులలోనే 

జనముల మధ్యనే. 


14 

కవితా సుందరి 

సహృదయ పాఠకలోకానికి 

చేరుటకు అభిసారమున వెడలుచున్నది. 
మహాకవుల కవితాసుందరి 
విశ్వాభిసారమున వెడలుచున్నది. 


15 

సాహితీ తరువుకు 

పువేది కవితా ఫలము 
మాగి భక్ష్యయోగ్యమగుటకు 
కొంతకాలము పట్టును. 


16 త్య 
గోధూళి వెళ 

నల్దమబ్బులు కొంగల పొదిగాయి 

కొంగలు మబ్బుల గోడలనుండి బయటపడి 
బారులుగా చేరి పరుగిడినాయి. 


27 


17 

మరణ వాక్యములో 

జీవితము ఆశ్చర్యార్థక సంకేతము 
జీవిత వాక్యములో 

మృత్యువు పూర్ణ విరామ సంకేతము 


18 

మాడ్చే సూర్యకిరణ మె 
ఇం[దధనుస్సును పుట్టించెది 
పోషించే జలబిందువే 
వరదయె ముంచేది. 


19 

చం దోదయమునకు 

సమయము స్థిమితము 

స్థళము స్థిమితముకాదు శుక్ర పక్షములో 
సమయము స్థిమితము కాదు 

స్థళము స్రిమితము బహుళ పక్షములో. 

20 

జ్రానసాగరము విశాల అనంతము 

తెలిసినది దోసిట నీళ్ళ [ప్రాయము 

తెలియనిది తెలిసికొనుటకు ఎంత యత్నించినా 
ఎక్కడో మూల అంచులో 

మునిగిన బై ఉంటుంది 

అలల మీద అలలుగా 


జ్రానసంపద జలాలు మిగిలిన క్రై ఉంటుంది. 


28 


లత 


1 

సూర్యోదయ అరుణ రక్తిమా వై భవాన్ని 
నిశీథ నేతాలు తిలకించలేవు 

రాతి చీకట్ల పశ్రైరములో 

వెలుగునున్న కాంతి బిందువులను 

మ్లాన మొనర్చలేదు సూర్యకిరణము, 


టే 


గిజ 

యూవనము వృద్ధాప్యాన్ని ఆపహసించింది 
నడుము వంగిన బోసినోటి అవ్వా అన్నది 
ముసలితనము చిరునవ్వుతో 

సీ సీడలలో నున్న సీదాన్నే నేను 

స్‌ ఆసన్న భవితవ్యాన్ని 

సీ గబగబలు నీ పకపకలు 

చాలించుకో, స్థిమితము పొందు 

అని శాంతముగా అన్నది. 


నలి 

రక్షకులే హంతకులై నటుల 

మెరపులే పిడుగులై నటుల 

జందెమే ఉరి|తాడై నటుల 

(పాతః విహారమే [దోహ సంహార మాయెను 
మధువుల కూజా 

రుధిరభాండ మాయెను. 


29 


24. 

రుందరూ రౌ|దములో 

నగరము వీభత్సమాయెను 

దౌర్జన్యమునకు నిస్సహాయత బలియాయెను 
మానభంగ మెన యువతి 

తను మనముల వలె. 


నస్‌ 
మరణ సీలి నీరాలలో 
ఆడుచున్నాము జీవన హోళీ ఆటలను. 


26 

వేదాంతము గంధరు(ల 

కంఠాన్నైనా ఆదిమివేస్తుంది 
సొందర్య విలాసాలనై నా తుడిచి వేస్తుంది. 
క వితము 

శిల్పాలను కళలను 

'పెంపొందించేది 

[పేమ పసూనాలను 

వికసింప చేసేది 

రాళ్లను అందాల బొమ్మలుగా మలిచేది 
మాటలను రాగములో పొదిగేది. 


స్‌ 

నిచ్చెన ఎక్కినానని సంతసించాను 
[కింద మన్ను బోలని ఎరుకలేదు 
మన్ను [కుంగింది నిచ్చెన కూలింది 
హాసధారలు ఎగచిమ్ముచుండిన నేను 
రుధిర ధారలు కార్చుచున్నాను. 


30 


28 

పునాదులు చాలని భవనములో కూర్చున్నాను 
భవనాన్ని స్వప్న శిఖరాలతో నింపాను 
వడిగాలుల తాకుడుకు భవనం కూలింది 
స్వప్న శిఖరాలు రెక్కలతో ఎగిరిపోయాయి. 


29 

ఆనందాలు రెట్టింపులయ్యేది 
దుఃఖాలు తరిగి సగము అయ్యేది 
ఎప్పుడు? జీవితపు పగటిపూటా 
జీవితాంతప్పు రా|తిపూటా. 


80 

తుఫాను గాలులు కొండల కదల్బలేవు 
చెట్ట కొమ్మలను ఊ పేస్తాయి 
ఆందోశన ఊరేగింపులు 
[ప్రభుత్వాలను కూల్చలేవు 

చిన్న దుకాణాదార్హను ఇబ్బంది పెట్టుచుంటాయి. 


91 

మేకను అనురాగముతో పెంచేదొకడు 
నిర్ణయగ చం పేదొకడు 

ఏ భావము లేక ఆనందముగ తినే దింకొ కడు. 


31 


తివి 

అతనికి 

కూడా పుట్టి పెరిగిన 
అన్నదమ్ములు దూరమైనారు 
[కొత్తగ వచ్చిన 
బావమరదులు దగ్గరై నారు 
కొమ్మలు దూర మైనాయి 
ఊడలు దగరైనాయి. 


లికి 

సుందరీ ముఖ అలకలు 

ఎంత కుటిలమైతే అంత అందము 
రాజకీయ పదవీ కాంక్షల పన్నాగాల వలె. 


84 
పుణ్యము చేసి మం్యతులగుతారు 
పాపము చేసి మంతుల వద్దకు వెళుతారు. 


లివ్‌ 

ఆయన వృద్ధాప్యముతో 
వసంతాలు ఆడుచున్నాడు 
శతాబ్ది [ప్రయాణానికి 

చేత కది ఊనాడు 


దానధర్మాలతో దారిబ త్రెము చేకూర్చుకొన్నాడు. 


86 

ఆమె సాహిత్య విమర్శ చేస్తుంటే 
సెన్సార్‌ బోర్డులో ఉన్నమే తోచింది 
ఆమె | వాతలు ఆయన చదువలేదు 
బాగు అని పొగడలేదు 

ఆమె మాతము ఎందుకు మెచ్చాలె అతని (వాతలు. 


32 


లి? 

ఆమె అనామిక ఎందుకు ఆగుతుంది 

లముర్రజ: వెల్‌ 4 ఏ కుమార్రె అ త్రగారని చెప్పండి 
వ|జపుటుంగరము వహించే వలని చెప్పండి. 


తిరి 

భోజనము తృప్తిగా చేసి 

వంట ఎంత బాగుంటే అంత 
ఆయుస్సు తగ్గుతుందని అన్నాను 
వ|కో _క్రికి మంచి ఉదాహరణ 
అని అందరు సంతసింగారు. 


89 

ఏమండీ, ఇక్క_డొచ్చి కూర్చున్నారు? 

ఇది లేడీస్‌ కంపొర్దుమెంటు 

ఫర్వాలేదు, నావల్ల మీకు [పమాదము లేదు 
పెద్ద ఉద్యోగములో ఉండి, 

పోయిన యేడే రి చెరయినాను 
రి'టెరయినారు, సం 

కోరికల వదలి సన్యాసి కాలేదుగదా! 
పెద్దల చేష్టలు వింతగా యున్న 
దృష్టాంతాలు చాలా విన్నామండి, 


33 


40 

పెద్ద యింజసీరుగా ఉండి రిటెరయినారే 
ఏదైనా మంచి పరిశమ పెట్టకూడదూ! 
నేను ఎవరికోసము పెట్టాలె ? 

ఫ్యాక్టరీకి పోతే, శ్రామికుల రక్తము 
పీల్చేవారు పెట్టుబడిదారులు 

జలగలు అని తిట్టు తినాలి, 

పభుత్వాని దగ్గరకు వెళ్ళితే, 

చీకటి వ్యాపారస్థులు, పన్నులు ఎగేసేవారు 
సంఘ దోహులు, లాభాలమీదే దృష్టి 

అసి తిట్టు తినాలె, ఎందుకు ఈ గొడవంతా 


41 

సె|కటరీ : మంతిగారు, మీరు 
(పభుత్వాన్ని నడవవలసిన వారు 

పెద్ద పాలిసీలను నిర్ణయించి 

మాచేత పనిచేయించ వలసినవారు 

(పజా షేమముకై పాటుపడవలసిన వారు 

ఈ చిన్న ఉద్యోగాలు, బదిలీలలో 
మీరెందుకు జోక్యము కలిగించుకొంటారు ? 
మంత్రి : మీకు పరిపాలనానుభవము 

బాలా ఉన్నది, మీరే ఆ పాలిపీలను నిర్ణయించి 
ఆ ఉద్యోగాల బదిలీలు మాకు వదిలి వెయ్యండి 
మేము ఓట్టమీద బీవించేవారము, 

పజా సేవకులము, వారు కోరింది 

మేము చేయకుంటే, ఓట్టు ఎట్టా వస్తాయి ? 
సె|కటరీ : ( పెద్దగా నవ్వి) 


34 


మా పని మీరు, మీ పని మేము చెస్తుంటే 
పరిపాలన సాగిన క్రై! 

(పజాస్వామికము ఏమైపోతుంది ? 
మంతి; పజాస్యామికము సంగతి 
తర్వాత చూసాము. 

ముందు మేము గెలవాలె గదా! 


42 

భాషలు మతాలు 

సీ కొరకై ఉన్నవి 
భాషలకై, మతాలకై 
సీవు లే. 

48 


కోరికలు నిదురించే పాన్పు కాదు 
మానవ హృదయము 
పురివిప్పి ఆడే విహారభూమి, 


4.4 

కోరికలే పెకి ఎగిరించేవి 
పువ్వుల పూయించేవి 
కోదిక పువ్వులు లేకపోతే 
మరుభూమి సమానము. 


35 


45 

ఆరిపోయిన చితాగ్నుల బూడిదనుండి 
కోరిక కన్నులు మెరుస్తున్నవి 
సెగలతో పిలుస్తున్న వి 

చచ్చినా, చావనివె కీర్తి కోర్కాలు 


46 

కోరికలే ఆవిరి 

హృదయ యం; తాన్ని నడిపించేవి, 
కోరికలేని హృదయము 
వెలుగులేని దీపము 

నాలుకలేని నోరు. 


47 

కోరిక చిగిర్పనసీయక 

హృదయములో శిశిరాన్ని పెంచుకుంటే 
కోరికే కలయై 

వెంటాడుతుంది. 


48 

_పేయసి వ్యథిత హృదయము 
విమర్శిస్తున్నది 

దోషముల పట్టుచున్నది 
చీకాకును చూపుచున్నది 
దూషించుచున్నది 

దానికడ ఏ మాటలు చెప్పగలము 
మాటలే కూర్చలేని స్థితి అది. 


36 


49 

చీకట్లను కాసించు చుండిన 

దీపము ఆరిపోయింది 

చీకట్టలో చిక్కువడిన దీపము 

తిరిగి వెలగాలని కోరింది 

ఎంత యత్ని చినా, వెలగలేక పోయింది 
(పాణదీపాన్ని ఆర్పేసుకొన్న మనిషి 
తిరిగి వెలిగించుకో లేడు. 


50 

గాలికి ఆర్పే శకి గలదు 

వెలిగించే శ క్తి లేదు 

అభిమన్యుడు పద్మవ్యూహములోకి 
బయటికి వచ్చె విద్యను నేర్చుకో లేదు. 


51 
వేడి నీళ్ళల్లో చన్నీరు కలువవచ్చును 
ఫ్ర 
చన్నీటిలో వేడిసీప్ల కలుపవచ్చును 
(ae) 
కలిపిన పిదప విడదీసే మంతము 
విజ్ఞానానికి తెలియదు. 


37 


ర్‌ని 
గుర్రానికి ముందుకు పరుగెత్తే శకి ఉన్నది 
వెనుకకు పరుగె త్తలేదు 
మనిషి అంతే 
కాలు చేయి ఒకవై పునే మడత పడుతుంది 
ఎదుటివై పు మడత పడలేదు 
మడత పడిందంటే, 
విరిగిపోయిందన్న మాటే. 


ర్‌తి 

పాము కుబుసాన్ని వదలగలదు 
వదలినదానిని తొడగలేదు 
వాంతిని [క క్కవచ్చును 
కక్కిన దానిని |మింగలేము. 


54. 

నేను కవితా పరీక్షకు 

ఆలస్యంగా వచ్చాను. 
వాయవలసినది చాలా ఉన్నది 
సమయము తక్కు_వగా ఉన్నది. 
అందుకే గబగబ వాసివెస్తున్నా ను, 


ర్‌ర్‌ 

మంత్రివర్గాన్ని వి స్తరింపవచ్చు 
తగ్గించినప్పుడే పార్టీలో 
చిక్కులు ఏర్పడేది. 


56 

పజల యోగకేమాల పథకాలు 
వేయడము తేలికే 

ఖర్చులోటును పూడ్చుటకు 
పన్నులు విధించినప్పుడే చిక్కు 


గ్‌ 

ముఖ్యమం్మతి [కొత్త మంతుల పేర్తను 
(పకటించాడు 

అసంతృప్తి వాదాల తలలు చాలా 
లేచాయి పార్టీలో 

మం|తివర్ల్గ విస్తరణ త్వరలోనే 

అసి [పకటించాడు 

లేచిన తలలు దింపుడు పడ్డాయి 
ఆశలతో మెడలు సాగాయి. 


58 

కృష్ణా జలాల తగాదాలో 
జోక్యము కలిగించుకోండి 

అని అడిగారు కాం_గసు (ప్రధానిని 
ఒకటి జనతా పభుత్యము 

ఇంకొ కటి తెలుగు దేశం 
మూడవది అన్నా డి. యం. కె. 
నే నేమి చేయాలె అన్నాడు 

రాజీవ గాంధి, భుజాలు కదిలిస్తూ. 


39 


59 
కౌన్సిల్‌, తాలూకాలు, అకాడమీలు 
సిండికేటు రదుచేసి 
లు (ల 
గవర్నర్లమీద పడ్డాడు 
ల ౮ 
రిద్దుల రుచిమరిగిన రామారావు 
ఎప్పుడు రదుచేసాడో |! 
ద —_ 
జిల్లాలను, సుబాల[కింద మార్చి 
య 
క్యాబినెట్‌ కు మారుగ 
ఇంకొక ఛోటా మం|తితో 
పాలన చెయ్యొచ్చు, 


60 
తగాదా వస్తే 
తిటుకో వచ్చు 
ల 
కొట్టుకో వచ్చు 
కోర్టుకు లాగొచ్చు 
చం పేదేమిటి బలహీనులను 
అంతమందిసి, 


(1 

నా ముంగిట నల్టమట్టిలో 

ఎన్ని రంగుపువ్వుల కాంచుచున్నాను! 
రుతు రమణుల హర్ష రోమాంచితాలా 
ధరణీ ఆనంద కేతువులు. 
మట్టికింద, ఇంకా దాగియున్నవో 
ఎన్నిరంగులో, ఎన్ని సువాసనలో 
సభతరుణమునకై నిరీక్షించుచున్నవి. 


40 


62 

హిందికి సుమి|తానందన పంతుకు 

ఉర్దూకు ఫిరాక్‌ గోరఖ్‌ పూరి కు 

తెలుగుకు కవిస|మాట్‌ విశ్వనాథకు 
జ్ఞానపీఠ బహుమతి లభించింది 
[ప్రవరసమ్‌తికి నేను ఆధ్యమసిగా ఉన్నప్పుడే 
అదినా ఆదృష్టమని భావించాను 

వారివారి |పతిభా వై భవముల చేత 
సంపాదించుకొ న్నారు. 


683 

(పత్యేకాంధ ఉద్యమములో 

ఆస్థానకవి పదవికి ఎందుకు రాజీనామా 
ఇచ్చారని అడిగాను విశ్వనాథను 

ఈ కొంప కాపొడుకో వడానికి అంటు 
చేతులెత్తి చూపారు. 

వచ్చిన విద్యార్థులే పంపారు రాజీనామాను 
తంతి మూలకముగ అన్నారు. 

జరిగిన విషయము తెలుపుచు 
పభుత్వానికి ఉత్తరము వాశాను 
విశ్వనాథ చే వాలు ఎచ్చటలేదని 

పదవి వారికి మరలా ఇచ్చారు. 


64 

జానపీఠ బహుమతుల పిదప 
లక్షరూపాయలు వమిచేశారు 

అని అడిగినాను వారి ఇంటివద్ద. 
నాకు అప్పులిచ్చి రాదనుకొన్న 
వారంతా వచ్చారు, వారికి పాతికవేల 


41 


వరకు ఇచ్చాను. 

మా ఊరి దేవాలయ ఉద్ధరణకుగా 
పాతిక వేలకు పైగా ఇచ్చాను 
మిగతాది ఉంచుకొన్నాను 
ఆన్నారు విశ్వనాథవారు. 


65 

ఫిరాక్‌ గోరథ్‌ పూరిని అడిగాను 

లక్ష ఏమిచేశారని ' 

తాగి ఖర్చుపెట్తానని అందరు అన్నారు 
నేను వె ర్రివాడినిగా కనబడవచ్చు 

కాని వెర్రీవాడను కాను 

భ|దంగా బ్యాంకులో దాచాను అన్నాడు. 
సంతోషించాను. 


66 

అనుమతి పొందకనే వచ్చేవి జన్మదినాలు 
ఇంకొక సంవత్సరము | బతికామని సంతోషము 
అందులకే అభిమానుల ఆశీస్సులు 

ముందు ఎట్టావున్నా జరిగిందానికే సంతోషము. 


67 

జీవితము బహు వర్ణములతో 
వివిధ సౌరభములతో 
పూచి వాడే [పసూనము 
మరణము కదలికలెని తోట. 


4౭ 


68 

ఉపన్యాసము (పొచీనులకు తెలియని 
_ప్మక్రియ కాబోలు 

హరికథ, పురాణపఠన, గీతా పవచనాలు 
తర్క_చర్చలు, మీమాంసల గోష్టులు ఉన్నాయి. 
నేటి ఉపన్యాసరితి లేదేమో! 


69 

కొన్ని ఉపన్యాసాలు 

బడిలో పాఠము చెప్పినట్లు 

పురాణ పఠన చేసినట్టు 

హరికథ చెప్పుచున్నట్టు ఉంటాయి 

| పాచీన శ్లోకాలు వల్రించుచు 
తాత్పర్యాలు వివరించుచు 

సౌంత అభి పాయాలు లేక 

చిలుక పలుకులు చెప్పుచుంటే 
ఉపన్యాసముగా ఉండదు. 

ఇతరుల ధ్యనులకు 

(పతిధ్వని అగుతుంది. 

కవి సమ్మేళనములో కవిత్వముకన్న 
వ్యాఖ్యానము ఎక్కువగా ఉంటుంది, 


70 

వన సౌరభముల 

పవన కుమారులు కొనిపోవ 
వనము శూన్యముగా యున్నది 
తోటమాలి వెడలిపోవ 

తోట దిగులు చెందియున్నది. 


43 


గ 

వకుళమాల వాడిపోయినది 

వాసన మాతము వీడకున్నది 
కస్తూరీమృగము గంతులేసి వెడలిపోయింది 
విలాసమును తెలుపుచు, పరిమళము 
హృదయమును తాకుచు మి గిలిపోయింది. 


72 

మెదడు లోతులలో పుట్టిన 

కళా భావములు 

కవికి పదములలో కవనమగుతుంది 

గాయకునికి స్వరములలో క్రిర్తన యగుతుంది 

వై ణికునికి (వెళ్ల మీటులలో వాద్యమగుతుంది 

చి తకారునికి కుంచెద్యారా బొమ్మయగుతుంది 
నర్తకి అంగభంగిమముల ద్వారా నృత్యమగుతుంది. 
శిల్సికి ఉలినొాక్కులలో వి గహమగుతుంది 
భావము: వివిధ వెషాల వేస్తుంది 


పలుభాషలలో పలుకరిస్తుంది. 


{3 

నేను రాజకీయములోనికి చాలా ముందే వచ్చాను, 

18 వ యేట అసహాయోద్యమములో బడిని వదిలాను 
22 వ యట ఉప్పు సత్యా గహములో జైలుకు వెళ్ళాను, 
29 వ యేట మ|దాసు మం[తినయ్యాను. 
కీ9 వ యేట మాసు ఆర్థికమం| తీ 

40 వ యేట లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌ 
మం|తులలో చిన్నవయసు 


44 


4కి వ యట ఆంధ యూనివర్సిటీ, [పో-చాన్సలర్‌ 

59 వ యేట ఉత్తరపదేక్‌ గవర్నరు 

కవితా రంగములోనికి చాలా ఆలస్యముగనే 

వచ్చాను. 

69 వ యేట సొంతకవితల | పారంభము 

78 వ యేట 12 వ పుస్తక | పచురణ 

ఒకచోట ముందు, ఇంకొ కచోట ఆలస్యముగ రంగ| పవేశము 
నా జీవితములోని శక్త బహుళ పక్షాలు, 


74 

జీవన దీపానికి 

దుఃఖాలు చమురు 

సుఖాలు వత్తి 

ఏది లేకున్నా, దీపము వెలుగదు. 


75 

దుఃఖాలు వద్దని కోరుకో వడము 
చావును రమ్మని పిలిచిన కే 
చావులోనే దుఃఖాలు లేకుండేది. 


76 

దుఃఖాలు అనేకస్థాయిలలో ఉన్నాయి 
[కుంగి చితికిపోవడము నుంది 
మనస్సుకు అ| పియముగ తోచేవరకు 
వేర్వేరు తీ వతలతో ఉన్నాము. 


45 


77 

కర్పూర వసంతరాయలు 

పేమ పపంచములో పెద్ద పభువు 
కర్పూరపు వెలుగు వాసన 

వసంతపు కోభావిలాసము 
జీవితములో పూర్తిగ అలముకొన్నాడు 
భార్యను ఏడిపించాడు 

దాసికై ఏడ్చినాడు. 


78 

రేయి మిగిలి యున్నది 
కవ్వించుచున్నది 

చందుడు అ స్తమింప 

చీకట్లు పరిచియున్నవి, 

చుక్కల మినుకులు 

కోరికల ఎగురుజాడల చూపుచున్నవి. 


19 

శారద స్నేహముగనే ఉన్నది 

ఆప్యాయ ఆతిథ్యాలతోనే ఉన్నది. 

వసంత దక్షిణ సమీరాలలో వచ్చింది 
పుష్పాలతో నవ్వింది, పరిమళాలతో (కమ్మింది 
శారద తాళలేని ఈర్ష్యతో తొలగిపోయింది 
శారద, వసంత ఏకకాలమున ఇమడరు. 
రుతుధర్మమే కాదు 

జీవితధర్మము అంతే. 


46 


80 

గగన రాజ్యములో 

సూర్యచం దులు ఈర్ష్యాపవులే 
పరస్పర అసహిష్షువులె 

[గహాలు, తారలు రాశిలోనే ఉన్నాయి 
మందిలోనే గొబ్బిళ్ళ ఆడుతాయి. 


81 

ఏనుగులు జింకలు 
గుంపులోనే సంచరించేవి 
సింహాలు పులులు 
గుంపులో అతకలేవు 
సమానులు శ్మతువులు. 


82 

సంఖ్య సహకారాన్ని పెంపొందించెది 
సంఖ్య ఆంతఃకలహాలను పెంచేది 
పెదలకు కావలసింది అనుచరులు 


a) 
సహకారులు కాదు. 


83 

ముఖ్యమం తి 

సమానులలో మొదటివాడు అని ఒక వాదన 
సహాయకులకు ముఖ్యుడు అని మరొక వాదన 


తేలని సమస్య రాజకీయ సిద్ధాంతాలలో. 


47 


84 

మంతి మండలిలో 

తీర్మానమునకు అనుకూలురు ఒకరు 
పతికూలురు పదిమంది 

తీర్మానము నెగ్గింది 

అని అన్నాడు ఒక బిటిష్‌ | పధాని 

తీవ వ్యతిరేకవాదులు 

రాజీనామా చేసి వెడలవచ్చును అని భావము. 


85 

ముఖ్యమంతతి 
మం|తిమండలి నిర్మాత 
అభ్మిపాయ భేదాలు వస్తే 
మం|తిమండలి పోవాల 
ముఖ్యమం, తికి చేటులేదు. 


86 

ఎందుకయ్యా, అందని పదవీఫలాలకు ఆశిస్తావు 
ఏదో రాయి విసరతాము, పండు రాలితే సంతోషమే 
రాలకుంటే నష్టమేమీ లేదు 

_పేమించి, విఫలమైనా సంతోషమే 

| పేమించక మిన్న కుండుట కంపె అన్నారు గదా? 


48 


87 

పదవులు నిప్పుల గుండాలు 

పలోభాల పట్టు తాష్ట ఈడుస్తుంటాయి 
నిప్పులో కాలి బొబ్బలు పోకుండ 

(తాళ్ళ ఉచ్చులలో చిక్కి గిజగిజ లాడకుండ 
బయటపడి కుటీరము చేరాలె, 

అనలత ప్త కాంచనము వలె మెరవాలె. 


88 

పదవులు వరూధినీ పరిరంభణాలు 
మోహపడక బయటికి దుమకాలె 
[పవరాఖ్యుని చి త్రశుద్ధి [పదర్శించాలె. 


89 
“ఈ చీరతో మీరు అందంగా ఉన్నారు 
వేష భూషలు ఒద్దికగ అమరాయి” 

ష్‌. ఆమోదానికి కృతజ్ఞతలు” 

అన్నది ఆమె ఒక ఆధునికునితో . 
ఆయనే ఇంకొకసారి ఇంకొక ఆమెతో 
“ఈ వేషములో చక్కగ నున్నారు 
తక్కువ వయస్సుగా కనబడుచున్నారు” 


శిరసా పనీ 

వచ్చే పొయ్యే ఆడవాళ్ళను చూస్తూ 

వాళ్ళ వేషాలను మెచ్చడము 

మీకు వేరేమి పని లేదా” 

అని కసురుకొనీ ముఖము చిట్టించింది. 
ఒకామె ఆధునిక సభ్యత తెలిసినామెయని 
రెండవయామె నాగరికత లేని పెడక పైయని 
సమాళించుకొని వెడలిపొయ్యాడు. 


49 


90 

వేణువు కావలసి వస్తే 
వెదురుగడ వద్దకు వెళ్ళాలె 
చెరుకుగడ వద్దకు వెళ్ళితే 
లాభ మేమి? 


91 

అతడు నా భుజాల నెక్కి 

అందరిచేత పనిచేయించు కోవాలంటాడు 
సిపారసులకు నన్ను తోడ్పడమంటాడు 
ఇయ్యకుం'టే నిష్ణూరా లాడుతాడు 
తెలిసినవారికి చెప్పడము కష్టమె 
[వాయడము కష్షమే 

తెలియనివారికి మరింత కష్టము 
సొంతకాళ్లమీద నడవలేని యుగమిది. 


92 

బంధుజన చితానల శిఖనుండే 
అక్షరోత్సవ (పదీపాల వెలిగించుకొన్నాడు 
చితాభస్మ వేదికలే 

పండిత గోష్టులకు స్ఫూర్తి నిచ్చాయి. 


98 

నా వద్ద సెలవు తీసికొనే 

ఆమె వెడలి పోయింది 

మంచి ఎండలోనే వెడలి పోయింది 
సీడవలెనే నేను తోడు వెడలియుంటే 
ఎంత ఆనందముగ ఉండేది 

ఎంత అదృష్టముగ ఉండేది. 


50 


94 

దినమంతా ఆమె తలపులు 
నన్ను వెంటాడాయి 

అవి గతకాల జ్ఞాపకాలు 
నిదలో స్వప్నాలు 

నన్ను ముసురుకొన్నాయి 
అవి భావికాల ఆమంతణలు. 


95 

మానవుని జీవితము 

కల కూజితాల విహంగము 
కొమ్మ పై కూర్చున్నది కొంత సేపు 
పాడినది, ఎగిరిపోయినది-ఇక్సాల్‌ * 


96 

సభకు ముందు, వేదికమీద ఉండిన శ్రీశ్రీ 
సిగిరెట్టు ముట్టించాడు. 

సభా మర్యాదకు వ్యతి రేక మని 

కొందరు లేచిపోయారు 

సిగిరెట్‌ కే కోపపడినా రే 

అసలుదే [తాగియుంటే 

ఏమి చేసేవారో అంటు నవ్వాడు శ్రీఢ్రీ. 


51 


97 

నిజాయితీగ పనిచేసి 

లంచాలు పుచ్చుకో కుండుట 

విశిష్ట గుణమైనది నేటి కాలములో 

ధనము ముట్టుకో డు, అబద్దాలు చెప్పడు 

అనేవే స్తుతి పాతములు, సన్మాన యోగ్యములై నవి 
ఆమె వ్యభిచారిణి కాదు 

అని ఉత్సవముకూడా చేస్తారేమో! 

నైతిక విలువల కొలతలు మారుచునుంటాయి. 


98 

వజా "సివతో 

కనీసముగ కోరేది నిజాయితి, సద్ధర్మము, 
నిజాయితి లోపించడాన్ని ఖండించాలి, శిక్షించాల 
నిజాయితీ లోపించలేదని ఊరేగించాలా? 


99 

కరవడు, పొడవడు, దొంగిలించడు 
మోసము చేయడు, అని 

స్తుతి పద్యాలతో, సన్మానప తాలు యిచ్చి 
దుళ్ళాలువ కప్పిన సమాజాన్ని ఏమనాలె! 


52 


100 

కరువు కాలాలలో 

మబ్బులు వర్ష వాగ్దానాలు చేస్తూ పోతాయి 
మెరుపుల చూపిస్తాయి, ఉరుముల వినిపిస్తాయి 
తుంపరల చల్చుతాయి, వాన మ్మాతము సముదముమీదే. 


101 

స్నేహానికి [ప్రాణమే యిస్తామని అంటారు 
శుద్ద చిత్తముతో అన్న వాక్చాతుర్య పదాలవి 
ఇవ్వడానికి అధికారము 

పుచ్చుకో డానికి అధికారము 

లేనివారి ఆవేశ భావాలు 

ఆడని నాటకములో లేని గిరీశములు. 


102 

పండితులకు కవులకు 

టగ్‌ ఆప్‌ వార్‌ జరిగితే ఏమౌతుంది 

పండితులు వయోవృద్ధులు 

శ్రా స్త్ర సూ [తములతో లాగుతారు 

వెనుకచూపుతో నిలబడతారు 

కవులు తరుణ వయస్కులు 

భావ పక్షములతో ఎగురుతారు మిన్నులవై పు తిలకిస్తు 
తొలి గెలుపు పండితులది 

కడపటి గెలుపు కవులది. 


53 


1038 

ఆడ వాళ్ళు అందముగా ఉన్నారా 

మగ వాళ్ళా అనె పశ్న ఆదినుండి వస్తున్నదే 
జడ్జిని తీర్పు ఆడిగారు 

వేషభూషలతో కేశాలంకారములతో 

ఆడవారే అందముగా ఉన్నారు 
అలంకారాలు, ఆచ్బాదనలు లేకుండా 

నిసర్ల సౌందర్యము మగవారిదె 

అని తీర్పు యిచ్చాడు జడ్జి 

అందరు హర్షించారు, జయధ్వనులు చేస్తూ పోయారు. 


అందుకే ఆడవారికి అలంకారాలు అవసరం. 


104 

మన కవిసమ్మేళనాలలో 

పాఠకునికి | పోత్సాహాన్నిచ్చే 
హర్ష్మ్హపకటనలు చేయరు 

మౌనంగ, ఉదాసీనముగ కాన్సిస్తారు 
(పశంసి స్తే ఆయుడీణమని కాబోలు మౌనం 
లేక తమ ఆధిక్యత తగుతుందనా* 


105 

తెలివిగల విద్యార్థికి 

ఒక ఉపాధ్యాయుడు ఎన్నడు 

మొదటి శేణి మార్కులు యివ్వలేదు 

విద్యార్ధి పటుదలతో ఇంకా [శదగా చదివేవాడు 
థి లు థి 

వీ. ఏ. కి ఇంకొక కాలేజికి వెళ్ళినాడు 


54 


ఉపాధ్యాయులు మెచ్చి ఎప్పుడూ 

మొదటి మార్కులే ఇచ్చేవారు 

తన మార్కులకు తనే [భమిసిపోయాడు 

ఆధిక విశ్వాసముతో ఉపేక్ష చేశాడు 
యూనివర్సిటి పరీక్షలో మూడవ, శేణిలో నెగ్గాడు 
ఇచ్చిన వాడు పాడుచేశాడు 

ఇవ్వనివాడు [పోత్సహించాడు. 


106 
మంచిని మెచ్చి చప్పట్లు కొట్టరు మన వాళ్ళు 
నాటకాలలో తప్ప. 
దోషాల వెదకి విమర్శిస్తారు 
అభిమానము కన్న ఈర్య మెండు 
ల 
దు ర్యోధనాంశ అధికము. 


107 

[పభుత్వ గజములకు 
అంకుశ ములు కోర్టు ఉత్తరువులు 
లేకున్న, ఏనుగులు 

గిట్టని మనుషుల మీదికి దుమికేయి 
[గొమాలను నాశనము చెశేవి. 


55 


108 

చెప్పే విషయములలో 

మాకు ఆశేపణ లేదు 

కాని, చె ప్పేతీరు 

పరుష పదాలు, నీచ ఉపమానాలు 
ఓళ్టు మండిసాయి, రోతగ ఉంటుంది. 


109 

ఆమె మాటలు ఆసక్తిని పెంచుతాయి 
ఆకలిని పుట్టిస్తాయి 

ఇతరుల మాటలు కడుపు నింపుతాయి 
ఎక్కువైతే వెగటగుతాయి. 


110 

యామినీ, నీ గుసగుసలు చాలించు 

నీ లీలల విరమించు 

పగలంతా పనిచేసి అలసి పొయ్యాము 
ఇక నిద్రిస్తే మంచిది గదా 

నీ నిశ్శబ్దపు శాలువా కప్పు. 


111 

భార్యకు మొగుడు కావడం మంచిదే 

పార్టీలో మాకందరికి మొగుడు కావాలనుకొాంటే 
మే మెటా సహిస్తాము 

అన్నది ఒక పార్టీ సభ్యురాలు. 


56 


112 
రంకులాడి ధర్మ [పసంగాలు వింటుంటే 


సర్కస్‌ బఫూన్‌ చేష్టలు చూస్తుంటె 
నవ్వుతోపాటు అపహాస్యంగా ఉంటుంది. 


113 

భగవంతుడు, |పభుత్యాలను నిర్మిస్తాడు 
సాతాను సె[కైటేరియట్‌ను 

అని గవర్నరుకు సి. ఆర్‌, రెడ్డి 

ఫిర్యాదు చేశాడు, ఆలస్యాలను విమర్శిస్తు. 


114 

తరంగమా, నీకు అలసట లేదా 

మాటి మాటికి తీరానికి తల మోదుకొంటున్నావె 
నేను మా|తము అలసిపోయాను 

జీవితపు వెతలు |కుంగ దీశాయి 

నేనిక జీవిత భారాన్ని లాగలేకున్నాను. 


115 

భూమి వసంతకాలములో 

తన విలాసములను చూపుతుంది 
ఆకాశము వర్షాకాలములో 

తన వై భవాలను చూపుతుంది 
రాజోత్సవములతో వస్తుంది వర్షరుతువు 
అని కాళిదాసు నుతించాడు. 
విస్మయాన్ని కొలిపేదే ఆ రుతువు, 


57 


116 

గయోపాఖ్యానములో 

కృష్ణునితోనే పోరుకు పూనాడు అర్హునుడు 
కిరాతార్జునీయములో 

శివునితోనే సమరము సలిపాడు ఆరునుడు 
దె వాల ధిక్కరిచ్చే i 
గురువును మించిన శిమ్యుడయ్యాడు, 


117 
దైవము చెప్పినటుల చేయ యత్నీ సాడు మానవుడు 
సైతాను కోరినవిధముగ చేస్తాడు మానవుడు. 


118 

రైలు కట్టను 

వేయి గోళ్లతో బరికి గాయపరచింది ర్మాతివాన 
(పొద్దున్నే రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. 


110 

ఏమండి, ఏమైన రాస్తున్నారా ఇటీవల 
రొవైకు వెన్నరాస్తున్నా, డబ్బుంటే 

| పోనోట్టు రాస్తున్నా లేకుంటే 
తీరికయుం టే కథలు రాస్తున్నా 
లేకపోతే, పేమ గేయాలు రాస్తున్నా 
మా ఆవిడ మాతం, కంటికి కాటుక 
నెత్తికి నూనె రాస్తుంటుంది, లేండి. 


58 


120 

నేను చదివేది ఇంగ్లీషు 
మాట్లాడేది ఇంగ్రీష 
వాసేది ఇంగ్లీషు 

కలలు తెలుగులోనే సుమా 
అన్నాడు ఇంగ్లండులో ఉన్న విద్వాంసుడు. 


121 

మిట్ట పల్లాలు ఎన్ని ఉన్నా 
భూవలయము గుం|డముగానే ఉంటుంది 
ఆకాశము టోర్చించిన గిన్నెవలె ఉంటుంది 
చూపుకు గుం; డానికి ఏమి చుట్టరిక మో! 
విరాట్‌ స్యరూపిణి పకృతి యొక్క 
జారిపడ్డ వడ్డాణ మా! 


122 

ఆమె విలాసముగ నడచి పోతుంకే 
స్వర్గ మే దూరమగుచున్నది 

ఉండి, [పమోదముగ ఉండినది 
వెడలి, వమాదమైనది డెందమునకు. 


59 


128 

ఆడవారికి సమాన గౌరవ [ప్రపత్తులు 
కొరబడినవని ఫీర్యాదులు 

అత్తలై నవారు కోడళ్ళకు 

ఎంత గౌరవ |పవత్తులు కలిగిస్తున్నారో 
ఆత్మపరీక్ష చేసికొనుట మంచిది. 


124 

మానవ |పవృత్తుల దర్పణము కాడు కప 
అతడు సృష్టించే ఊహలకు 

కల్పించే (మల సంకెతములకు 
మ్మాతమె దర్పణము, 


125 

కవితలో వా స్తవికతక న్న 

బుద్ధికన్న, కల్పన మెండుగా ఉండాలి 
ఊహా తుషారములో కాన్చించె 
సౌందర్యానంద మే కవిత. 


126 

కవి కామెరామసిషి కాడు 

చి తకారుడు కాడు 

అగోచరమగు ఊహను 

పదములలో అందముగ కూర్చువాడే. 


60 


127 

వరద నీటి బొట్టులలోనె పుట్టుతుంది 
ఊడలతో పరచుకొనే మ రిచెట్టు 

చిన్న గింజలోనే మొలక ఎత్తుతుంది 
నగరాన్ని బీభత్స పరచే అగ్ని జ్వాలలు 
నిప్పుపుల్లలోనే దాగి యున్నవి. 


128 

పకుల కలగానము 

పుష్పముల పరిమళము 
మిణుగురుల వెన్నెల 

మూలత త్త్యములో ఒక౫_ టే 
భిన్న అవతారాల ఎ త్తింది 
పలు యాసలలో పలుకరిస్తుంది. 


129 

మరణ హ_సములతో 
జీవితము తోలుబొమ్మ 

వేళ్ల కదలికలతో ఆడిస్తుంది 
కోరినప్పుడు క్షణములో 
ఆట సమా _ప్రము చేస్తుంది. 


130 

1921 సం॥లో 

18 యేళ్ల అభిమన్యుని మాదిరి వచ్చాను 
జాతీయ కళాశాలకు. 

1985 సం॥లో 

రోగ భరిత తూణీరముతో 
భీష్మాచార్యుల వలె వస్తున్నాను. 


61 


131 

చిగుళ్లలో, పువ్వులలో 
దర్శనమిస్తుంది వసంతము ' 
తుంపరలలో, చినుకులలో 
దర్శన మిస్తుంది కొండమబ్బు 
నొప్పులలో, జబ్బు లలో 
దర్శన మిస్తుంది మృత్యువు. 


1832 

అతను నడవడిలో, వేషములో 
కాం|గసు వాది, 

మాటలలో కమ్యూనిమ్లు, 
హృదయములో జనసంఘే 
విభిన్న త్వపు జలములలో 
అతని జీవననౌక దొర్హుతు ఉన్నది. 


133 

గుండెలో గోడలు కట్టుకొన్నాడు 
గోడల వెలుపల ఏమి ఉంచాలో 
లోపల ఏమి దాచాలో 

తేల్చకనే గోడలు కట్టాడు. 


62 


134 

రాగతాళములలో నృత్యము వికసించింది 

రేఖలలో రంగులలో చి|తములు హసించాయి 
పదముల మలుపులలో కవనము నాట్య మాడింది 
బండల ఉలినాక్కులలో వి|గహాలు అవతార మెత్తాయి 
స్థూలములో కోమలత్వము ననలెత్తి.ది. 


135 

జీవితము, ఎంత రమ్యనందనము 
అనుభూతులు ఎన్ని ఆకాంక్షాపరీమళాలు 
దానికి ఇయ్యగలిగిన దేమి? 

మందస్మిత మరణ నీరాజనము తప్ప. 


136 

తరంగమా, ఈ తీరమున 

సీకు విజయం పా ప్తికాలేదు 
నూతన తీరముల అన్వేషించుకో. 


137 

వడిలేకున్న బొంగరము తిరుగదు 
పడుటకు ముందు 

ఎన్ని వయ్యారముల చూపుతుంది. 


63 


1838 

(బతుకు ఎడారుల్లో 

సమస్యలు తో డెళ్ళ్గవలె తరుముతాయి 
పరుగెత్తి ఎక్కడికి పోతావు 

ఎదురు తిరిగి తోడేళ్ళపై పడు. 


139 

తీరమున ఆశయము నెమకుచు 

, పడవ సమీపించింది 

కీరతరంగములు నెట్టివేయుచునే ఉండినవి 
లంగరు వేయుటకును చోటు దొరకలేదు 
పడవ మునిగింది లంగరుతో కూడ. 


140 

సంజె మసకలు 

చుట్టు మూగిన మొబిళ్ళతో 
కొబ్బరి ఆరటి ఆకులతో 
మరింత దట్టములై. నల్దబడినవి 
పాపుల _పెతాలవలె, 


141 

దశాబ్దములో ఆ ఇంట ఎన్ని మార్పులు! 
కొందరు చనిపోవ 

కొందరు (బతుకుదెరువు వేటలో 
పరసీమల అడవులకు వెడల 

కొందరు పెండ్లాడి దూర | గామములలో 
ఊడల వేసికొని సిరపడ 


64 


వర్ణాంతర వధువులు 

అంటు మామిడులవలె నాటుకొన 
తలి మా|తము 

య 

దవడ ముడతలు, వయస్సు లెక్కలు మాన 
వైధవ్య వృద్దాప్య ఏకాంతముతో 
మంచముమీద ముడుచుకొ నేయున్నది. 


142 

బస్సు [ప్రమాదములో 

కొందరు చనిపోవ 

తాను చిన్న |ఫాక్చరుతో బయటపడి 
ఆసుపషతిలో చికిత్స పొందాడు 
సెలవులలో సంకల్పించిన 

కార్య పణాళిక 

వ్యర్థమెనదని వగచాడు 

అదృష్టానికి సంతసించుటకు మారుగా, 


143 


సరోవర జలముకుర లోకములో 

పరిసరాల |పతిరూపుల గమనిస్తున్నాను 

చెట్టు కదలుటలు పక్షులు ఎగురుటలు చూస్తున్నాను 
నిర్మలముగానున్న నీరాలను 

నీడలు కలత పెట్టుచున్నవి 

నీళ్లకు సీడలనుండి విముక్తి లేదా? 


65 


144. 

బారులుగా వెడలుచున్న పిట్టల కేకలు 
రేయి దట్టమగు చీకటి మడతల 
చీల్చుకొని వచ్చుచున్నవి 

చీకట్ట అంత;పురాలకు 

దర్వాజాల బిగించి, [ప్రశాంతముగా ఉండే 
అధికారము లేదా? 


145 

నగ్నంగా విహరించుచున్న చీకటిని 
ఆందోళన పరచింది నా అగ్గిపుల్ల వెలుగు 
అంతర రహస్యాలను వెలికి లాగింది 
చీకటి ఏనుగులకు 

కొరడా యైనది చిన్న వెలుగు. 


9-10-64 రైలులో 


146 

అంబర విహారముచేసే విహంగాన్ని 
వనములో బంధిస్తే ఎటా? 

నా రెక్క_లకు చాలదు తోట 

[ప్రపంచమే సంకుచిత మైనట్లు ఉంటుంది. 


147 

మధుపాలకు ఏమి తెలుగు 

వన సౌందర్యము, సౌరభము? 
పుష్పము నుండి పుష్పమునకు 
ఎగిరి సంతృప్తి పడేవి. 


66 


148 

సాగర తరంగాన్ని 

కాసారములో వదలిన ఏమౌతుంది 
గమన శక్తిని పోగొట్టుకొని 
నిర్దివమౌతుంది. 


149 

ఖడ్గాన్ని క త్రిజరలో దాచ యత్ని స్తే 
ఒర చినిగిపోయి 
నిరుపయోగమవుతుంది 
వటవృకున్ని తొట్టిలో 
నాటినట్రగుతుంది. 


150 
మహాకావ్యములోని 
మహ్మాసగ్ధరను 
భావకవిత్యములోని 
తేటగీతిని కాను. 


151 

నేను విశ్వభారతివాడిని 
ఏ తెలుగునాటికో 
నెల్టూరుసీమకో 
అంటించి ఇరికి స్తే ఎట్టాః 


67 


152 

వనాన్నంతా హర్షభరితము 
చేయగల సుగంధాన్ని 

ఒక చెట్టుకో ఒక పువ్వుకో 
పరిమితము చేయుట పాడియా. 


158 


సహస సహ సాబ్దాల 
మానవోదయాన్ని చూస్తాను 

ఒక వారము ఒక మాసము చాలదు 
మనశ్ళరీరాలు బిగుసుకపోతాయి. 


154 

పిడుగులలో తుఫానులలో 
భాషించేవాడిని 

చెవిలో గుసగుసలతో 
పలుకరి స్తై ఎట్టా? 


155 

మిన్ఫు ల బుగ్గల ముద్దిడే 
శైల శృంగాలమీద నా విడిది 
పిచ్చుకలతో పందాలాడుట 
నాకు తగిన ఆట కానేరదు. 


68 


156 

సము దతరంగాలలో దుమికి 

ఆగాథాలను చెరి 

మౌ క్రికాలను తెచ్చేవానికి 

ఒడున కూర్చుని గులల ఏరుట 
యే రా 

పిరికివానీ పనిగా ఉంటుంది. 


157 

ఆకాశాన్ని పులకిత మొనర్చే 
ఇం ద ధనస్సును 
ఉన్నతంగానే ఉంచాలె 
అడవి జింకల వేటాడుటకు 
ఉపయు క్తము కానేరదు. 


158 

వయస్సు హెచ్చేకొ లది 

కాలము విలువ హెచ్చుతుంది 
శేషిందిన కాలము తగ్గుచు వస్తుంది 
కాని ఏలువై న కాలము 
అనారోగ్యపు ఆందోళనలతో 
నష్షమె పోతుంది. 


69 


159 

ఎల్లలు కంచలులేని ఎడారిని 
మూరలతో కొలుస్తామా? 
రెండు ర్మాతుల 

ఒంటెల [పయాణమంటాము. 


160 

దూరాన్ని కాలంతో కొలుస్తాము 
మ।దాసుకు నెల్లూరు 

మూడు ఘంటల దూరమంటాము 
ఖగోళములో అన్నీ 

కాంతి సంవత్సరాల దూరమే, 


2.7-84 
నెల్లూరు. 


